వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


వే॥బ్ర॥శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత 
తత్వాలు 
1వ తత్వం 
1. సతతం భజ సద్దురునాధం సద్దురునాథం గురువరదేవం । 
పాపారణ్య దవానలరూపం శంభుముమాపతి పరమేశం ॥ 
2.  సకలసనురానుర భయహర దేవం నిర్మలనిత్య నిరాకారం । 
బ్రహ్మాద్యమరే ప్రార్ధితవందిత సర్వేశం సురలోకేశం ॥ 
3. సకలచరాచర భువనాధారం వేదవేద్య శివద్యగ్రూపం । 
ఏకాకారం చినయరూపం పరిపూర్ణం బ్రహ్మానందం ॥ 
4. నిర్మలనిర్దుణ నిత్యనిరంజన చైతన్యం హృదయాకాశం । 
సర్వజీవహ్యదయాంతరవానం కైలాసం చిత్సుఖదేశం ॥ 
5. జన్మమృ్యత్యు భయరోగ నివారణ పరమేశం గగనాకారం । 
జగదాధారం భవభయనాశం మోహవినాశన సర్వేశం ॥ 
6. సర్వసనముధ్ధవ కారణరూవం సర్వేశం విజ్ఞానమయం । 
సర్వభక్తజనమానసహ నం శివరూపం పరమానందం ॥ 
7. దేహవిలక్షణ చినయరూపం కైవల్యిప్రద గురునాధం । 
ద్వంద్వాతీతం పరమగురు మహాదేవం శ్రీ సద్దురునాధం ॥ 
2 వ తత్వం 
1. శరణు గురుమహాదేవ సర్వేశ్వర సదాశివ శంకరా । 
శరణు శ్రీ గురునాధ నర్వాధార శ్రీగురు శంకరా nd 
అ శరణు నిజసఖరూప నిత్మాఖండరూప మహేశ్వరా । 
శరణు మృత్యుంజయ నదాశివస్వామి సద్దురుశంకరా nd 
3౩. శరణు పావనమూర్తి పరశివదేవ గురువర శంకరా । 


శరణు సద్దురుదేవ విశ్వనియామక ప్రభు శంకరా nd 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


4. శరణు మాయాతీత నిజసాక్షి స్వరూపా శంకరా । 
శరణు త్రిగుణాతీత ఏశ్వాతీత భేదభయంకరా nd 
5. శరణు నిరఘ నిరంజనాద్వయ దేవ శ్రీగురు శంకరా । 
శరణు నతజనపాల గురుమహాదేవ సద్గురు శంకరా i 
3వ తత్వం 
1. శంకరగురుదేవా ॥జయజయ॥ శంకరమహదేవా । indo 
శంకర నేనీ కింకరుడను యమ । కింకరులొసగెడు బాధమాన్సుము । 
2. ిన్ననాటనుండి దేవా ! నిన్ను వేడుకొంటినిరా । 
ఎన్ని విధంబుల బతిమాలినను । కన్నుదెఅచి ననుజూడవదేల 1శఈం। 
3. దోషముజేసితిరా ।1నాపై; రోషముజేయకురా । 
దోషములెల్లను నాశముజేసెడు | ఈశుడె నీవని నమ్మితిదేవా ;1శం। 
4. మరణభీతిద్రుంచి నాలో! దురభిమానమణచి 
కరణసాక్షియగుగురుమహాదేవా | శరణుజొచ్చితిని గాపుముదేవా ।శం। 
4 వ తత్వం 
శంకరా ఇది ఎంతటిదౌర్జాగ్యమురా | సంకట పరిహార శ్రీసద్దురు 1ఈ0। 
1. ఇంటిలోని మృష్టాన్ష్నము వదలుచు ।ఇంటింటికి తాభిక్షము నెత్తెడు | 
శుంరునిపరి తన నిజసుఖమెరుగక । కంఠశూలమగు కాంతలగోరుట ।శం। 
2. తన నిజరూపము తానెబుగక ఈ । తనువే తానని భావించుచుమది । 
నిను మరచుచు నీ మాయకువశుడై ధనవనితాదులు సుఖమని తిరుగుట।శం। 
3. చచ్చేవారినిజాచుచు తనలో । ఇచ్చ వచ్చినట్లెల్లను మెలగుచు । 
నిశ్చలముగ నీధ్యానముజేయక । చచ్చేటప్పుడు గడగడవణకుట 1శం!। 
4. యఎన్నటికైనను తానొకనాటికి | అన్నిటివదలుచు చనవలెనని నే । 
నెన్ని విధంబుల బోధించిన ఈ | మనసీ తనువభిమానము వదలదు 1ఈ0!। 


5.  బాల్మ్భంబంతయు ఆటలయందున । స్రీలోలుండై యౌవనమందున । 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





వే॥బ్ర॥శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


కాలమంత నే వ్యర్థము పుచ్చితి । కాలుడు వచ్చెను ధ్యానము నిలువదు +౦ 
6. దేహము వార్థక్యంబును । బొందెను మోహముమాత్రము వదలదు 
మాయా! సాహసమెట్టిదో నేనెబుగను నే మాయను దాటగ నాతరమా ప్రభూ 
1ఈ0॥ 
7 వేదార్థము లెల్లను దెలిసియు నే ! బోధరూపుడై నిలువక నేనీ । 
భేదబుద్ధిచే కని సతిసుతులను, నాది నాదియని యభిమానించుట శం! 
8. మూడు తనువులను మూడవస్థలను | కూడియుకూడక వెలుగుచు 
నుండెడు ! వాడే నేనని దృఢముగనుండక | మూఢుడగుచు బహుచింతలము 
నుగుట. 1ఈ0। 
9. గురుమవాదేవా నీవేగతియని | పరిపరివిధముల నినువేడితిరా । 
మరణభీతిబోగొట్టుచు నీవే | కరుణతోడ ననుగావుము దేవా 1ఈ0। 
5వ తత్వం 
1. ఎన్నిదినములనుండి నిను నే వేడుకొంటిని గురువరా । 
నిన్ను మటచుచు తిరిగిబ్రతికెడు పాడుబ్రతుకివ్వకుమురా 10! 
2. నిన్నునే ధ్యానించకుండిన దేవ అది నాదోషము । 
నన్ను విషయ సముద్రమందున ముంచితే నీ దోషము । 10! 
3. భక్తివైరాగ్యంబు వేడకయున్న అది నాదోషము । 
ముక్తిదారిని జూపకుండిన నీది కాదా దోషము ? Io! 
4. శిష్టజనులను జేజికుండిన దేవ అది నా దోషము । 
దుష్టులను తప్పించకుండిన నీదికాదా దోషము ? Io! 
5. నాదుతప్పలనెంచి శిక్షనుజేయు ధీరుడు నీవురా । 
నీదుతప్పలనెంచుభిరుడు లోకమందే లేడురా 10! 
6. నాకు నిజముగ నిన్ను వదలిన వేలుదిక్కే లేదురా | 


లోకమెల్లను వెదకిజూచిన నీకు ఎదురేలేదురా 10! 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 








వే॥బ్ర॥శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


10. 


11. 


ఏమి ఈ అన్మాయమిది నేనెవరితో మొజిలిడుదురా | 

ఈ మహాభవసాగరంబున నన్ను ముంచితివేలరా ? 10! 
నీదుమాయనుగెలువ బ్రహ్మాదులకునైనను సాధ్యమా । 
నీదుమాయావలను ననుచిక్కించిచూచుట న్యాయమా ? 10! 
చిక్కిమాయకు దుఃఖమున నే నేడ్డుచుండిన హాస్యమా ? 
దిక్కుమాలిన వాడ నను విడనాడి చూచుట న్యాయమా ? 10! 
వేగవేగమె మ్రింగుచున్నది ఆయువంతయు కాలము । 

భోగబుద్ధిని మానకున్నది పాడుఅంతఃకరణము 10! 


ఏమిచేయను తోచకున్నది నినువినా దిక్కెవరురా 


హేమహాదేవాధిదేవా, నను సంరక్షించరా । 10! 
6 వ తత్వం 
గురువేగతియనుమనసా । తత్వ। గురుపాదములకంటె ఘనమేదే మనసా గు! 


1. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 


మరచుచు నిను తిరిగితివే నేను; నరుడని మాంసకాయమునే నమ్మితివే । 
తరుణులపొందు కోరితివే । కోరి | పరిపరియోనుల పుట్టి చచ్చితివే గురుః 
ధనధాన్యబంధు భాగ్యములు ।నీదు | ఘనతనెరుంగని మాయా కార్యములు । 
కొనలేని దుఃఖజాలములు । అందు । మనసుంటే తొలగవు బహుసంకటములు 
1గురు! 
నిను నీవు ఎజఖుగునాహసము ।వదలి |! కనుబడుచుండు నీజడద్యశ్శచయము; 
మననింప నీకేమిఫలము । చూడు । నినునీను ఎటిగిన ఆనందమయము ।గురు। 
ఎరుకది శూన్యము కాదు ।నిత్య | పరమానందమువట్టి మాటలరాదు । 
గురుతేమియం దగుబడదు ।॥శ్రీస। ద్దురుమహాదేవుడన్యమునీకుగాదు గురు! 
7 వ తత్వం 
దేవుని నీవు భజించుమురా ।ఇక। నీవు భజించి నుఖించుమురా । భావము 


నందున వెలుగుచునుండెడు । దేవుడు నీ నిజగతియని నమ్ముచు దే! 





For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





వే॥బ్ర।శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


2 మోహము నీలో ద్రుంచుమురా । ఆత్మ । ద్రోహము మది నీవెంచకురా | 

సాహసమున వైరాగ్యము జెందుచు । వూహల కందక మనుసున వెలిగెడు. ।దే। 
3. కాంతసుఖంబని ఎంచకురా |అది | ఎంతో సంకటమూలమురా । ఎంత 

మాత్ర సుఖమగునదినీ దే । హాంత మందునిను చింతలముంచును దే! 
4. మాయ సంసారంబిది కనరా । ఈ మాయకుచిక్కి తపించకురా । 

కాయము కేవల మాంసమయంబని ! కాయము నమ్మక దేవుని నమ్ముచు (దే! 
5. నిను నీవు వుద్ధరించు కొనవలెరా । మలి! నిను యింకెవరుద్ధరించరురా | 

నినుగెలిన నీకు నీవేమిత్రుడు । నిను మరచిన నీకు నీవే శత్రువు దే! 
6. నరులిక మెచ్చిన యేమగురా । ఆ | పరముని మనసున మరవకురా । 

నరులిక మెచ్చిన మోక్షమునిత్తుర । పరముడు మెచ్చిన మోక్షము నివ్వడే (దే! 
7.  బాహ్మమునందున దొరకదురా । హరి । నీ హృదయము నందుండునురా । 

దేహము మరచుచు హరిని భజించిన । శ్రీహరి నీలో వెలుగునురా దే! 
8 సాకారమునైనను సరియే । ని। రాకారమునైనను సరియే । సాకార నిరాకారం 

బులు ఆ । లోకేశ్వరునికి ఆకారములవి 1దే। 
9. ఆ మరణము నిను వదలదురా । అపు డేమియు జేయగ తోచదురా । 

ఏమరకుండగ నీమది నిరతము । శ్రీమహాదేవుడె నీసద్దతియని 1దే। 

8 వ తత్వం 

1. లోపల వెలుపల నిండిన శివునికి ఆవాహన మనునది గలదే । 

ఆ పరమాత్ముడు సర్వాధారుడు అతని కాసనముంగలదే 1లో। 
2. నిత్యశుద్ధ పరమాత్మకు పాద్యం బర్హ్యంబాచమనముగలదే నిత్యనిర్మలా 

ఖండ పరమాత్మకు స్మానంబెం దైనను గలదే 1లో! 
౩. జగదాధారుండగు పరశివునకు వస్రవు పుపచారముగలదే । జగమెల్లను 

వ్యాపించియుండు దేవుని కుపవీతంబును గలదే. 1లో! 


4. మనసున వాక్కులకందని నిర్వా । సనవరునకు పుష్టములేల ? కని 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


(౮ 


10. 


11. 


విషయంబుల నంటక వెలిగెడు । పరమాత్మకు గంథము యేల 1లో! 


అక్షయుడగు బహుసుఖ లక్షణునికి | ఈజడ ఆభరణములేల లక్ష్యమునకు 


చిక్కని నిజనాక్షికి ఈ బియ్యపు అక్షతలేల 1లో! 
నిర్విషయుండై వెలుగు పరాత్మకు | ధూపపు వుపచారముగలదే 1లో! 
సూర్యుని వెలిగించెడు పరమాత్మకు । దీపంబెందైనను గలదే 1లో! 


నిత్యత్యప్త నిరవయవుండగు పర । బ్రహ్మకు నైవేద్యము గలదే । సత్తుచిత్తు 
ఆనందస్వరూపునికి | తాంబూలంబునుం గలదే లో! 
బోధరూప పరంజ్యోతి స్వరూపునికి । నీరాజనము గలదే । వేదములక 
గోచరుడగు వరముని ।స్గుతియించుటకును కాగలదే. లో! 
ముందు వెనుక ఎందెందుండెడుదే । వునికి ప్రదక్షిణమెట్లగురా | సందులేక 
తానిండిన శివునికి | దండప్రణామం బెట్లగురా. 1లో! 
అందిందుండుచు నచలుండగు పర । శివునికి వుద్వాసనగలదే |; బంధరహిత 
సహజానందునికి | పూజల సంబంధము గలదే. 1లో! 
జీవుడు వ్యామోహము వదలుచు తన । నిజతత్వము కనుగొనవలెరా । 

జీవుడు తానె మహాదేవుండని । వూరకున్న నిజ పూజగురా 1లో! 

9 వ తత్వం 

ఎన్నటికో । నాఆన్నటికో, చిశయుడగుచును శాంతమునొందుట 10! 
ఎక్కడిబంధువు లెక్కడి మమతలు । ఎక్కడి మోహములెక్కడి దుఃఖము 1 
సతి సుతులను అభిమానము వదలుచుసతతము నిన్నే చింతించుట నాకు 1ఎ! 
మనసున వేవిధ విషయము లెల్లను | మననము జేయక నెమ్మది పొందుట ।౨| 
ఎన్ని విధంబుల కర్తల పూజల । నెన్ని జేసినను శాంతియులేదే 10! 
దేహము నేనను మోహము వదలుచు। బ్రహ్మమునేనని సుఖముగ నుండుట.ఎ। 
వేదాంతార్థము లెన్ని దెలిసినను | నాదియనెడు అభిమానము వదలదు 10! 


ఎరుక మరపులను ఎరిగెడు ఎరుకే | గురుమహాదేవుని నిజ రూపంబని (ఎ! 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 








వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


10 వ తత్వం 
1. ఎంతటి సాహసమే । మాయా! ఎంతటి సాహసమే ॥ అంతింత 
యనరాని చింతల జిక్కించి । ఎంతటి దుఃఖసాగరమున ముంచితి 1Dం। 
2. దేహ విలక్షణచినయుడగు నాకు ।దేహమె నేనని మోహము జూపితి |౨౦| 
3 తరులను గిరులను సురవరులను జూపి । పరి పరి విధముల 
మైొక్కించి ముంచితి 1౦ 
4. మర్మము జూపక కర్మలజేయించి । నరక నాకములకు తిరిగించి ముంచితి 
1౦! 
5. భౌతిక దేహమునందున భవభీతి । జాతినీతి భ్రాంతిజూపించి ముంచితి ।౨౦| 
6. _నీరూపమును జూడ మాయమైపోతివి | నా రూపమును కనలేకుండ మరుగైతి 
శ్రీం! 
క ముందు వెనుకుండక సందున నగుబడి | సందును దెలిసిన కానక మరుగైతి 
1లఎం౦| 
8. పరమాత్మయందున లేనట్టి మరవును । వెరపును జూపించి వెతలను బెట్టితి 
1ఎం| 
9. గురు మహాదేవుని శరణన్న మాత్రాన । గురుతులేకనె నీవు మాయమై మరురైతి 
1ఎం౦| 
11వ తత్వం 
1. గురుసేవ కొనసాగలేదు | ఈ | మరణభీతియు పోనులేదు | కరణధర్మము 
లెల్ల మీరుచు తాశుద్ధ | ఎటుకస్వరూపుండై నిల్వలేదు. 1గురు! 
2  విన్నతత్వము నిల్వలేదు । ముందిక । విన్నను ఫలమేమి లేదు |! చిన్మ 
యుడనుచును తన్నెరుగలేదు | జన్మమరణవారిధిని దాటలేదు 1గురు! 
3. కామాదులను వదలలేదు । తానా | భూమానందము బొందరాదు । 


నామరూపభ్రాంతి తా వదలలేదు । స్వామి సదాశివుడై నిల్వలేదు. గురుః 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





వే॥ బ్ర శ్రీ వేదాంత నుబ్బయ్యశా్త్రి విరచిత తత్వాలు 


4. నరుడు తాననుట పోలేదు |! ఈ । కొరతలు తగ్గుటలేదు । విరతియు 
నిలువక కొరతలు తగ్గవు | గురుమహాదేవుని గుట్టెరుగ రాదు 

12వ తత్వం 

1. నిన్ను పొగడే భాగ్యమొసగుమురా | మహాదేవ నాకు 
భిన్నదేహము నేనుకాదని । భిన్షదేహమునందు వెలిగెడు । 
చిన్మయాత్తుడె నేననుచు నా । జన్మసార్థక మొందజేసిన 

ల కన్నులందున జూచువాడెవడు ఈ వీనులందున । అన్ని శబ్దము 
లెరుగువాడెవడు । భిన్న భిన్న విషయములెల్లను । తిన్నగా నే నెరుగు 
చున్నను । కన్నవిషయము లంటకుండెడు | చిన్మయుడే నేననుచు 
దెలిపిన 

3. మూడుతనువులు నేనుకాదనుచు | నేననుభవించెడు । మూడవస్థలు 
నాకులేవనుచు మూడుమలముల మూడుగుణముల । కూడికూడక 
వెల్లుచుండెడు । వాడు నిజసాక్షి స్వరూపుడు । వాడే నేనని బోధ 
జేసిన. 

4. _ సత్తుచిత్తానందరూపుడని | నిజమెరుగ నేనే! నిత్యనిర్మల శుద్ధ 
బుద్దుడని | తత్వమసి వాక్యార్థ మిదియని | తత్వమును బోధించి 
నాకీ మర్త్య భావముబాపి శ్రీపర । మాత్ముడే నే ననుచు దెలిపిన 

13 వ తత్వం 

4 ఎక్కడిభవబంధం । బిది నీ కెక్కడి సంబంధం । పెక్కువిధంబుల 
చిక్కుల జిక్కుచు । చిక్కలేదు నిజముక్తి సుఖంబది 

2. వెంబడితేలేదు |! ముందిది | వెంబడిరాబోదు | డంబముతో మలకుం 
భము నేనని | సంభ్రమమున నీవుండిన నిలుచునే 

3. దేహము నీదగునా । నీదని మోహించుట తగునా । దేహము నీ తలి 


దండ్రులుజేసిరే । దేహము శివునిది నీదెట్లగునురా. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 








గురు 


నిన్ను! 


నిన్ను | 


నిన్ను! 


నిన్న 


నిన్ను! 


lo! 


Io! 


lo! 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


4. బంధువు లెవ్వరురా! ఆయమ ।బంధువు లగుదురురా । బిందువు వీరము 
నందనుడాయెను । బంధువు లెక్కడ యింద్రజాలమిది Io! 

5. కర్మ వదలలేదు ।నీ నిజ । మర్మ మెరుగలేదు । కర్మలజేయగ వచ్చిన 
దేహము । కర్మలచే యిది పోదెన్నటికిని 10! 

6. _ యుక్తులచేయరాదు । ముక్తి వి । రక్తిలేక రాదు | శక్తులెల్ల ఈభుక్తి కొరకు 
గురు । భక్తిలేక నిజముక్తి లభించదు. 1! 


గ ఎరుగుము నిజజ్ఞానం । విడువక | నరకుము యభిమానం । ఎరిగిన ని 


నిజరూపంబును శ్రీ గురు మహాదేవుని చేరి సుఖింతువు 1! 
14 వ తత్వం 
తనువే నేననరాదురా । నీవీ! తనువును కనుచుండు జ్ఞానరూపుడురా 1త। 


1. తనువిది పుట్టుచుండు | ఈ । తనువిక కర్మతీరిన గిట్టుచుండు । తను మాంసపిండ 
ముజూడు । దీని | కనుచుండు నీవు జ్ఞానస్వరూపుండు 1త। 
2 తనువిది జడమగుచుండు । ఈ | తనువిక మలమూత్ర భాండమైయుండు 
తను రోగమయమగుచుండు । చూడి । తనువిది తుదకు భస్మంబగుచుండు 
ఇట్టి 1త। 
3. _ ఇంటిలోనున్నట్టి వాడు । తానా | ఇంటిలోనున్నను వేరైయున్నాడు । 
మంటిల్లువాడికకాడు । నీవ । ట్లంటక దేహమునందుండువాడు 1త। 
4. తనువున నిల్షియున్నావు । నీవీ । తనువును వదలుచు వెడలుచున్నావు 
నినువదల పీనుగీ తనువు | ఇట్టి । తనువే నేనని నీవు పుట్టిగిట్టుదువు కాన 
॥తే। 
5. ఎరిగివిషయములనీవు । కొన్ని । ఎరిగినవిషయముల్‌ మరచుచున్నావు 


ఎయలుకమరపు లెరిగెదవు | శుద్ధ! ఎరుకరూపుడు మహాదేవుడై నీవు 1త। 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 








వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


15వ తత్వం 

సత్తుచిత్తానకదము । అది । నిత్యనిజ పరిపూర్ణము | తత్వమెరిగిన కాన వచ్చాడు 
ద్ర్వైతమెల్లయు మిధ్యయే సే 
1. తెలిసెనంటే తెలియలేదుర తెలియదంటే తెలుసును । తెలిసినదియన 

తెలియలేదన తెలివియై వెలిగించును. 1స। 
2. సురులు అసురులు నరులు కిన్నరు । లెరుగరెవ్వరు నిజమును | మరచి 

తిరిగడు వారి నెరుగును । ఎరుగువారి నెరుంగును. 1స। 
3. టిని నెరిగిన వానికరుగను । కానరాదుర విషయము । దీనినెణిగిన 

చిన్మయుండగు వానికుండదు శోకము 1స। 
4. దినినొక్కటి తానెరింగిన । తానెరుగు సర్వంబును | మానవులలో 

కోటికొక్కడు బినినెరిది సుఖించును. 1స। 


5. అందుగలదని యిందులేదని | సందియము పొందకుమురా । సందు దెలిసిన 


నీదుహ్యదయము । నందె వెలుగుచు నుండురా 1స। 


6. మరచి తనుదా తిరుగు నరునికి । నెరుగ దీని నసాధ్యము । గురుమహాదేవునికి 


శరణను | శరణులకు నుతిసులభము. స 
16 వ తత్వం 
నాదనామక్రియ రాగము :- ఆదితాళం 


1. ఏమి సుఖంబని దేహము నేనని తిరుగుచు చెడెదవు ఓ మనసా 
నీమూఢతనంబును మానుచు నీనిజము నెరుంగుము ఓ మనసా 18! 
2. భామ సుఖంబని భావించెదవే మాంసమూత్ర భాండముగాదా | భామ 
సుఖంబని విశ్వామిత్ర పరాశరు లెల్లరు చెడలేదా 1ఏ। 
3. చాలుచాలు ఈ కామము మానుము సుఖలేశంబైనను లేదు | మూలము 
సర్వానర్థంబుల కిది దినిని చంపక గతిలేదు. 1ఏ। 


4. లోభియగుచు ధనమార్జించితివి ధనమిది వెంబడి రాగలదా । లోభము 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





10 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


సర్వగుణంబుల జంపును లోభికి నిజగతి కాగలదా. 

5. పుత్రులు సుఖమని పుత్రులకొరకై మోహముచే కష్టించితివి | 
పుత్రులు నీగతి లేశమైన లెక్కింపక బోవుట జూచితివి 

6. ఈధరణిని తామెందరుయేలిరొ యెందరు చనిపోయిరొ జూడు । 
నాదినాదియని అందరు వెళ్ళిరి దేనిని కొనిపోయిరొ జూడు 

7. తరుణి సుఖము భోజనసుఖమది నిద్రాసుఖమది యందణికొకటే । 
ధరణిని యేలెడు రాజులకైనను బీదలకైనను సుఖమొకటే 

8. రాజులు రాజయి రాజ్యమునేలిన చావకుండునే ఓమనసా | ఈజగమున 
కాదేవుడు వచ్చిన మరణము తప్పదు ఓ మనసా 

9. తరుణినిగూడుచు సుఖమని ముచ్చటలాడెడువేళల ఓమనసా । 
పొరుగున ఎవరో మరణించిరి యనివింటే సుఖమగునే ఓ మనసా 

10. భక్తిని దఢముగ నిలుపుచు దేవుని ముక్తిని వేడుము ఓ మనసా । 
ముక్తికి సాధన సామగ్రులలో భక్తియె బహుముఖ్యము మనసా 

11. ద్యృఢథవైరాగ్యముజెందుము ఈసంసారభ్రాంతిని విడు మనసా 
విడువకతత్వ విచారముజేయుచు నీ నిజమెరుగుము ఓ మనసా 

12. కాలంబంతయు వ్యర్థంబాయెను కాలుడువచ్చిను ఓ మనసా । 
ఫాలలోచనుని శరణనువారికి కాలుని భయమేలనె మనసా 

13. తనువే నేనన మరణమువదలదు నరకము తప్పదు ఓ మనసా । 
తనువును వదలుచు గురుమహదేవని జేరిన సుఖమగునో మనసా 

17 వ తత్వం 

1 ఎవరు ఎరుంగరు మావూరు ।ఏ। చివరలేనిదే మావూరు । 
వివర మెఖింగిన మావూరు | ఈ । భవులెబుంగనిది మావూరు 

2. చూపుకు చిక్కదు మావూరు ఏ రూపములేనిది మావూరు । 


తాపమెటుంగదు మావూరు । పుణ్య । పాపము లెబుగదు మావూరు 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 








Io! 


lo! 


11 


వే॥బ్ర॥శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


3. భీరులెబుంగరు మావూరు ।1నిజ। ధీరుల కెఖుకగు మావూరు । 
పారరహితమే మావూరు ।నుఖ। సారమైనదే మావూరు । 

4. లక్ష్యమూలమే మావూరు । బహు । లక్షణమయినది మావూరు । 
సాక్షిగనున్నది మావూరు | ఈ । కుక్షిలోనున్న్షది మావూరు 

5. చీకటికావల మావూరు । నాకలోకులెరుంగరు మావూరు 
ఏకంబైనది మావూరు ।రాక!। పోకల నెరుగదు మావూరు 

6. వదలిన వదలదు మావూరు । అన్ని । వదలగ మిగిలిన దావూరు । 
నిదురనెరుంగదు మావూరు [యమః బెదరు నెఖుంగదుమావూరు । 

7. మథఅపునెఖుంగదు మావూరు 1 శుద్ధ! లఎయలుకస్వరూపమెమావూరు । 
గురుమహా దేవునిదావూరు । గురు | శరణులభాగ్యంబావూరు 

18వ తత్వం 


1. భ్రాంతిని జెందకురా ।నిజమున। శాంతిని బొందుమురా । 


lo! 


lo! 


lo! 


Io! 


చింతలమూలము ఈమలయంత్రము | సంతతదుఃఖాలయమని యెంచుము. 


on ధనమిది సుఖమగునా । దీనిని | కొనిపోవుటకగునా । 
ధనలోభముచే ధనమార్జించిన | తనయులకగునో అన్యులకగునో 

క్‌ సతిసుతులిక సుఖమా । వారలు | హితమగుటకు తరమా । 
సతియేముందో సుతులే ముందో మతిహీనుండగు నీ వేముందో 

4. డంబముతోమెలగి | గురుచర । ణాంబుజముల నీగి | అంబుజాక్షి 
సుఖమని తిరిగిన మల । కుంభమునందున నరకము తవ్ననే 

5. మాంసపుతనువేడ | అపర । హంసుని ఘనమేడ | సంశయరహితని 
జాంశము నెటుగక | సంస్యతిదుఃఖముచే హతుడైతివి 

6. భజన ముగియలేదు । దేవుని | నిజము దెలియలేదు | అజహరిరుద్రుల 


భజనలెల్ల నీ | నిజమునెరుంగుట కొజికని నమ్ముము. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 








బ్రాం! 


బ్రాం! 


12 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


7. గురువే శరణనుము । దృఢముగ । నెరుగుము నీ నిజము । ఎరిగిన 
నీ నిజరూపము నీవే । పరమగురు మహాదేవుండగుదువు. 1భ్రాం! 
19 వ తత్వం 
తాననువాడెంతనుఖరూపుడమ్మా | ఆనందనిధి వీని కానలేరమ్మ । 
1: నేను నేననుచును నానాతనువులందు । తానిండియున్నను దేని నంటకనుండు 
1౮౦ 
ల ఆలుబిడ్డలకన్న చాలధనముకన్న | వేలమేడలకన్న । ఏలెడు ప్యథ్వికన్న 1తా। 
3. సర్వము తానేయగు సర్వముతానేజూచు | సర్వమునంటని నిర్వికారుండగు. 
1౮౦ 
4. దేనిని హితమని తాను తలంచిన । దానిని సుఖముగ తానే జేయును ।|తా! 
5. ప్రాణి సమూహమెల్ల ఈ నిఖిలము మరచి వీని జేరుచు నిద్రలోన సుఖింతురు. 
1౮౦ 
6. మానసంబున వెల్లు మానసంబును జూచు । వీనిని కన్నవాడు తానే తానై 
ఎలుగు 1తా। 
7. జాతినీతులకన్న రీతినెరుగకున్న | భీతినెరుంగని ప్రీతిరూపుండగు (తా! 
8. పురుషుడు కాకున్న । తరుణియు కాకున్న । పురుషుల తరుణుల పరమ భాగ్యం 
బగు 1తా। 


9. ఎరిగిన వారికి గురుమహాదేవుడై | మరణము నెరుగక మెరయుచు నుండును 


1త్రం। 
20 వ తత్వం 
1. లేదు లేదుర ముక్తి భాగ్యము । నీవేమిజేసిన । రాదు రాదుర ముక్తి 
సౌఖ్యము । నీదు వాసన లెల్లకాల్చుచు | బూది సేయక దృఢముగా గురు । 
పాదములె గతియనుచు నమ్మక । బోధ రూపుండగుచు నిలువక (లే! 


2. విషయ సుఖముల విషమయం బనుచు । నమ్మి దృఢముగ విషయ 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 13 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


సుఖముల నొల్ల నే ననుచు । కష్టమైనను నష్టమైనను దుష్ట జనులను 


వదలి సాధుల । గోష్టియందున నిల్చి నీ నిజ । నిష్ట సలుపక శాంతి జెందక 


౩. దాన ధర్మము లెన్ని జేసినను గంగాది నదుల । స్నానముల నీ వెన్ని 
జేసినను వుణ్యముల నార్జించి నీ వతి । గణ్యుడైనను మాన్యుడైనను 
చిన్మయాత్తుని నెటుగలేకా | షణ్ముఖీ ముద్రలను జూచిన. 

4. దేశదేశములెల్ల తిరిగినను । నీవు నానా । వేషభూషల నెన్షిజేసినను I 
ఆశమానక దాసుడనియో । రీశుడని సన్మాసియని వుప | వాసియను 
చును తిరుగుచుండిన । కోశవానుని నీ వెలఖుంగక. 

5 యాగ యోగము లెన్ని జేసినను । నీవు నానా | భోగభాగ్యములను 
భవించినను ॥యాగములచే దేవభోగము | యోగమునఈకాయ 
సిద్ధియు । త్యాగ మొక్కటె ముక్తికను యా నైగమౌ క్తిని నమ్మకుండిన. 

6. _ జాతరలన్‌ వెన్ని జూచినను । కాశి మొదలగు । క్షేత్ర వాసములెన్ని 
జేసినను ॥ తీర్ణయాత్రలుజేసి పరమ పవిత్రుడనుచును నిత్యకర్శల । 
భక్తితో నీ వెన్ని జేసిన తత్వమసి వాక్యార్థ మెరుగక. 

7 భజనలను నీ వెన్ని జేసినను | హరిహరాదుల । నిజమునెరుగక ఎంత । 
మైొక్కినను | భుజముఖంబుల పూసిబూదిని | ద్విజవరుండనివిట్టవీగిన 
సుజననాధులపూజసేయక । నిజ మెరుంగక గురుని గొలువక 

8. సోహమర్థము దెలిసి జెప్పినను । వట్టిమాటల । బ్రహ్మమే నే ననుచు 
నుడివినను । దేహమే నేననెడి దుర్వా । మోహమెల్లను గాల్బ కుండిన | 
వూహపోహలకందకుండెడు । బ్రహ్మయై తా నిలువకుండిన 

9. ధ్మానముల నీ వెన్ని జేసినను | కష్టపడుచును [మౌనమును సాధించి 
తిరిగినను । నేనె నీవను మర్మమెరిగిన । జ్ఞాన మొక్కటె చాలుముక్తికి । 


దీని నమ్మక యేల చెడెదవు ? ఆ నిగమములు నుడువు నిట్లని 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 








(లే! 


(లే! 


(లే! 


1లే। 


(లే! 


(లే! 


(లే! 


(లే! 


14 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


10. 


11 


వేద వేదాంతముల జదివినను । భేదవాదుల । వాదమందున నీవు 

౧ల్జినను । భేదబుద్దిని నీవుమానక । ఖేదమోదములెల్ల సమమై | 

సాధనంబులు శూన్యమై నిజ | బోధరూవుండగుచు నిలువక (లే! 

కరణముగ దుర్జావముల విడచి | నతి సుతాదుల | దురభిమానము 

నెల్ల నీ వణచి ।; పరమ గురుమహాదేవ చరణము । శరణ మనుచును 

నమ్మి నీలో | మరణభీతిని బారదోలుచు । పరముడే నీవనుచు నిలువక ।లే। 
21 వ తత్వం 

చూడమ్మ చూడు పరమాత్ముని ।|నీలో ।; చూడమ్మ చూడు పరమాత్ముని 

గూఢముగ నీలో ఆడుచున్నాడు. (చూ! 

తనువున నుండు వాడెవ్వడు |ఈ । తనువే నేనను వా డెవ్వడు । 

మలి తనువును వదలు వాడెవ్వడు । తానే | చిశయుడగుచును ఘన 

తేజమైనాడు. మూడు! 

ఆహా ! చూడుము స్టూలదేహము | స్టూలదేహమునందు లింగ 

దేహము । లింగ । దేహమునందు | మాయాదేహము । మూడు 

దేహములంటని శుద్ధ చైతన్యము. చూ! 

తానీ తనువు కానేరడు । భిన్న । ధ్యానంబునకు చిక్కజాలడుచూడు 

తానే ఈరేడు లోకాధారుడు । సత్య జ్ఞానానందుడై నిత్య పరి 

పూర్ణుడైనాడు. ఇమా! 

కనులజూచెడు వాడెవ్వడు । చెవుల । విని శబ్ద మెబుగువాడెవ్వడు మన 

సున భావమెటుగువాడెవ్వడు । తానే [ఘనజ్ఞాన రూపుడై సాక్షియై 

ఎలుగుచుండు. ఇమా! 

పారరహిత సుఖరూవుడు । ఆ । కారరహిత నిర్వికారుడు । 

ఈశ । రీరమందున్న దేనినంటడు ।తానే । ధీర శ్రీసద్దురుమహాదేవుడే వీడు 


యూ! 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 15 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 








వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


22వ తత్వం 

1. ఎప్పుడు హెచ్చరిక । జీవా । తప్పకు హెచ్చరిక । తప్పిన హెచ్చరికను 

నిజ సుఖమును । తప్పించును నిను భవమున ముంచును. 10! 
2 తప్ప జేయ నేల ।మనసున । నొప్పి జెంద నేల ॥ తప్పుల జేయక 

నొప్పిని జెందక । నొప్పించక నీవన్యుల నెన్నడు Io! 
3. ఆశ పడగరాదు। సుఖమా । లేశమైన లేదు ॥ ఆశల వదలక మనసున 

నితరుల | మోసము జేసెడి వేషములెందుకు 10! 
4. పాపము జేయకుము । ఊరక | తాపము జెందకుము ॥ ఓపికతో 

సకలేంద్రియ నిగ్రహ । మేప్రొద్దున నీ వేమజకుండుము 10! 
5. దోషము పోలేదు । నిజ సం । తోష మొదగలేదు ॥ నాసరి ఎవరని 


మీసము ద్రిప్టిన | శాశ్వతమగునే నీకీ బ్రతుకిది 10! 


6. బుద్ధిని దిద్దునుమా । నీవు అ । బద్ధము లాడకు మా ॥ ముద్దులకైన బద్ధ 


ములాడక । శుద్ధబుద్ధిచే నిను నీ వెఖుగుము. 10! 
7: దుష్టుల జేరకురా । చేరిన । భ్రష్ణుడవగుదువురా । । శిష్టుల జేరుము 
శ్రవణము జేయుము । కష్టపడక ముక్తియు దుస్తాధ్యము 10! 
8. ఇళ్ళల మానుమురా । అదిబహు । పిచ్చి పిశాచమురా ॥ ముఛ్చట 
లాడుచు కాలము గడిపిన | చచ్చినపుడు నీ వొక్కడె గాదా 10! 
9. భావ శుద్ధిలేక । నీ నిజ। భావమెరుగలేక | జీవభావమును వదలి గురు 
మహా । దేవుని జేరక ముక్తి లభించదు. 19! 
23 వ తత్వం 
1. హంసననే పరమాత్మయనుచును భావించు సంసారి కాదను హంస । 
సంసారియనుచును భేదభావముచేత తోచుచుండును నీకు 


డై దేహమోహముచేత దేహమేనేనని భావించి చెడకుము హంస । 


దేహమునందుండి సర్వమునెటిగెడు జ్ఞానరూపుడు నీవు 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





హం 


16 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


10. 


11. 


12; 


13. 


14. 


ఎన్ని జశ్మములనుకడచి నీవీజన్మమునకు వచ్చితివి జాడుము హంస 


అన్ని జన్మములందు చావక వచ్చిన మరణ ముండునేె నీకు।హం; 

కావుననీవు అనాదిరూపుండవు సద్రూవుండవు నీవు హంస । 

నీవు నీనిజతత్వమెటిగిన ఘనసచ్చిదానంద రూపుడవె హంస 1హం। 
జ్ఞానమె సకల వషయములనెఅగుచు చిద్రూూపమనబడుహంస । 

జ్ఞానమె తన్నెరుగుచు స్వయంప్రకాశమనబడు చుండును హంస హం! 
చిద్రూపుండగు నీవే నీనిజమెణిగిన సుఖరూపుండవు నీవే హంస । 
క్షుద్రతనముమాని నిజసుఖమెబుగుచు భద్రముగానుండు హంస 1హం। 
నీ సుఖమును కోరి సతిసుతాదుల నీవుమోహించుచుందువు హంస । 

నీ సుఖమునకు భంగముకల్ల సతిసుతులెల్ల విషము నీకు హంస 1హం। 
హితమైతే విష్ణువు దేవుడగును నీకుహితమైతే శివుడు దేవుడుహంస। 
హితముతప్పిన శివవిష్ణువులిద్దరు నిర్షామమగుదురు హంస । హం! 
హితమది నీయందు తోచుచునుండును వేరెందు కానదు హంస । 

హితమది నీ నిజరూపము గురుముఖమున దీని నెఖుగుము హంస। ;హం। 
సుఖముగ నిద్రించి విషయములేకనె సుఖరూపుండవు నీవెహంన । 

సుఖము జ్ఞానము నీదునిజరూపమగుచుండు వదలరాదురదిని హంస |; హం! 
భూమినిన్నంటదు జలమదితడపదు అద్నిదహించదు హంస । 
నీమహిమనుజూడ గాలిసోకదు నీకు గగనము చాలదు హంస । 1హం। 
కావున నాశరహితుడై నిత్యస్వరూపుడై యున్నావు హంస | చావు 

భీతిని పారదోలుచు నీవిక సుఖముగ నుండుము హంస 1హం। 
నేను నేననుచును నానా దేహములందుయున్నవాడవు నీవే హంస । 
జ్ఞానస్వరూపుడై శుద్ధనిరాకార పరిపూర్ణుడవు నీవె హంస 1హం। 
జగమెల్ల భావరూపంబున నీయందే నిల్షియుండును జూడు హంస । 


జగదాధారుడు నీవే స్వషమునందున యనుభవమిదిగాదాహంస 1హం। 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





17 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


15. బుద్ధివ్యత్తులనెల్ల నెఖుగుచునుండెడు సాక్షిరూవుడునీవు హంస । 
శుద్ధచిదాకాశరూపుడై భవబద్దు డెన్షడు కాలేదు హంస 

16. “సత్యంజ్ఞాన మనంతంబ్రహ్మ” యనిచెప్పు వేదము హంన । 
“తత్వమసి” యని శ్రుతులెల్ల గురుమహాదేవుడే నీవను హంస 

24 వ తత్వం 

1. ఎట్టుముక్తిని నీవు పొందెదవు । నీవిట్లుబ్రతికిన | ఎట్టు భవసాగరము 
దాటెదవు | ఇట్టిజీవితమెందుగలదని । భ్రష్టుడై నిజతత్వమెరుగక । 
ఇష్టసుఖములప్రాప్తికొరకై | కష్టపడుచును తిరుగుచుండిన. 


2. మోహచేష్టల నీవు చేయుచును । పరసతులందుర్వా । మోహడ్యష్టిని 


హం 


lo! 


నీవుజూచుచును । దేహమేనేననెడి దుర్వా ! మోహమది నీమానసం బున । 


సాహనంబున పూని నిన్నా । బ్రహ్మమార్గమునందు జేర్ణదు 
3. ధనమెనుఖమని గట్టిగానమ్మి | ఆధనముసంపాదనకు ధర్మములెల్ల 
నెగజిమ్మి ।; తనయునైనను | ధరముకొరకై మోసపుచ్చుచు । 


పుణ్యపాపవు చింతలేకనె | ధనికుడని గర్వించి తిరిగిన 


4. ఎంతనసాహసియగుచు వెదకినను | నంసారమందుర । వంతసుఖమును 


పొందకుండినను । చింత సతిసుతచింత, ధనపరకాంతరంకులచింత, 


Io! 


lo! 


ముప్పుకుచింత । రోగపుచింత చావుకు । చింతలను ఈ సంతయందున |! 


5. ఇఛ్చటికి ఎందుండివచ్చితివో |! ఈతనువు వదలిన । ఎచ్చటికి నీవెట్లు 


బోయదవో । తుఛచ్చసుఖములగోరి మనసున । ఇఛ్చవచ్చినరీతి మెలగుచు । 


పుచ్చుగా వ్యర్థముగకాలము ముచ్చటా నినుగన్న యమునికి 
6. నిక్కికర్మలనీవుజేసినను । దేవతనెల్లర । పెక్కువిధథముల మొక్కి 
వేడినను భక్తితో రుమహాదేవుని |; యుక్తినిమ్మని మొక్కివేడక 


ఊరక పరశివుడగునే | తాను | మిరక మాయను తన్నెరుగకనే । 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





lo! 


Io! 


18 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


25 వ తత్వం 

1. దేహమోహమును విడువక । తన్ను । కోహమనుచు తాను తనలో । 
నెఖుగక | సాహసపరుడై నిలువక । పర । బ్రహ్మానుసంధానపరుడు 
తాకాక 

దః ధ్యానము జేసినరాదు ।తను! మానాభిమానము తావదలలేదు । 
కాననముల నున్నరాదు । శుద్ద । జ్ఞానమె తానయి నిలువకరాదు 

3. శిస్తుతో నడచినరాదు ।1తర్మ। కుస్తీల గెల్చిన సాధ్యముగాదు । 
పుస్తకమున చిక్కబోదు । పర । వస్తువే తానై సుఖించరాదు 

4. విరతి గట్టిగ నిల్వలేదు [మది । కొరతలు మెండయి నిజమెరుగలేదు । 
మరణభీతియు పోనులేదు । నోట | పరమాత్త్మతాననన్నఫలమేమిలేదు 

5. ఎటుకే తానై నిల్వలేదు | ఈ కరణకార్యముల నంటక నిల్వలేదు । 
పరమానందము బొందలేదు ।శ్రీస । దురుమహాదేవునితాజేరలేదు. 

26 వ తత్వం 

1. కామమును బహుచులకగా నీవెంచి మోసము బోకుము । 
కామమది యెటువంటివారిని నైన మ్రింగును జూడుము. 

ల హరియు సుందర మోహినీ రూపంబు తా ధరించెను । 
హరుడు తానా మోహినీరూపంబుగని మోహించెను. 

3. కని అహల్యను మోహమందిన ఇంద్రుడేగతి బొందెను 
ఘనపదంబును మరచి ఇంద్రుడు కోడియై తాకూసెను. 

4. నాకలోకపు ఇంద్రుడెక్కడ కోడియెక్కడ జూడు | మా 
నాకనాధుని కిట్టి దుర్భ్దతియేల కల్టెను జూడుమా 

5. ముని పరాశర వ్యాస విశ్వామిత్ర నారద ప్రముఖులు 
కనుచు వనితల మోహమందుచు భ్రష్టులై రా తపసులు 


6. దేవతలు రాక్షసులు బుషులును కామబాధకు చిక్కిరి | 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





॥రా॥ 


॥రా॥ 


15 


॥రా॥ 


॥రా॥ 


19 


వే॥బ్ర॥శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


10. 


11; 


వేవిధంబుల కష్టముల తామనుభవించుచు చచ్చిరి 
సురులు నసురులు మునివరులు తామిట్టి దుర్గతి బొందిరే । 
నరుడు కామము నే జయించితినన్న బుధులిక నవ్వరే 
కొండ నీటను తేరుచున్నది చూడుమన అది సత్యమా । 
తిండిపోతీ నరుడు కామము నిగ్రహించుట సత్యమా 
సురుల నసురుల నరుల పశువుల పక్షి క్రిమికీటకముల । 
చెరచి కామము నరకమున పడదోసి చంపును జీవుల 
తపసు జెరచును బుద్ధి జెరచును శాంతి తేజము జెరచును । 
జప సదాచారముల జెరచును పాపముల కొడిగట్టును 
నరకమార్లము జేర్చునట్టి కామమును తెగనరకుము 
గురుమహాదేవునికి శరణన చచ్చిపోవును కామము 

27 వ తత్వం 
యోగిలక్షణముల నెరుంగుచు యోగి సేవను జేయరా । 
యోగిసేవనుజేసి నివా యోగియై సుఖమొందరా 
భోగముల తాననుభవించుచు భోగివలె కనుపించును । 
యోగమందున నిల్సి మ్యత్యువుగెల్సి శివుడై యుండును 
భోజనంబును జేసినను వుపవాసియై తానుండును । 
ఈ జగంబును జూచి కన్నులు లేనివాడై యుండును. 
పాపపుణ్యము లెరుగకుండును ధన్యుడై తానుండును । 
పాపపుణ్యముములెల్ల నిజబోధాడ్ని యందున గాల్బును 
దేహముండిన దేహముండదు బ్రహ్మమై తావెల్లును । 
మోహముండదు పామరులకును మోహివలె కనుపించును 
సిరిని తనయుల వనితలంబున పొంద డభిమానుంబును 


కరణ మందున వెలుగు హరుడై థీరుడై విహరించును. 


nod 


nod 


nod 


nod 


nod 


nod 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 


For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 








॥రా॥ 


॥రా॥ 


150 


1॥50॥ 


॥రా॥ 


॥రా॥ 


వే॥బ్ర।శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


7. కర్మలను తాజేసినను యా కర్మలంటక నుండు । 
కర్మలను తాజేయకున్నను మరమెరిగి సుఖించును 

8. తన్ను జగమున జూచుమణి తనయందు జగమును జూచును । 
భిన్నమెరుగక చిన్నయుండై తాను తానై వెల్లును. 

9.  వీడె నిజముగ నిద్రగెల్సిన యోగివిర్యుడు జూడరా | 
వీడె సాక్షాద్దురు మహాదేవుండనుచు సేవించరా. 


28 వ తత్వం 


4 నేనీ తనువని మూఢుండగుచును నినుమరచిన నీకేమి ఫలం । 


నీ నిజతత్వము నీ వెరుగక నే మనుజుండన నీ కేమిఫలం 

2 పశు పక్షి క్రిమి కీటక తనువుల వదలుచువచ్చితి వేమిఫలం । 
అసమానంబగు మానవదేహము బాొందితివే నీ కేమిఫలం 

3. మానవులందున విప్రుండైతివి వేదము జదివితి మేమిఫలం । 
నానాకర్మల జేయుచు నీవిక శిష్టుడైతివి యేమిఫలం । 

4. నా లోకమున కేగుచు నా దివిభోగము లొందితి వేమిఫలం 
ఆ కర్మల ఫలమది తీరిన ఈ ధరణికి మరలితి వేమిఫలం । 

5. ప్రాణంబుల బంధించుచు నీవా యోగము జేసితి వేమిఫలం । 


నానా సిద్దుల బొందుచు గగనంబున తిరిగిన నీ కేమిఫలం 


nod 


nod 


nod 


6. మహిలో నుండుచు మూడు దినంబులు సిద్ధిని జూపితి వేమిఫలం । 


మహిమల జూపిన అహమది విడువదు భవమికతొల్లదు 
యేమిఫలం 


7 మౌనంబున నిద్రించక నేడు దినంబులు గడిపితి వేమిఫలం । 


జ్ఞానము నెరుగని మూఢులు నిను బహుమాన్యుండన నీకేమి ఫలం 


8. కన్నుల చెవులను ముక్కు మూసుకొని ముద్రల జూచితి వేమఫలం । 


పున్నమ వెన్నెల కంటివి నీలో వింటివి నాదము లేమిఫలం 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 


For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





21 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


9. పాత్రల కడుగుచు దాట్లను వేయుచు మడియని కిరిచితి వేమిఫలం । 
గాత్రమె నీవని పవిత్రమని గోమూత్రము త్రాగితి వేమిఫలం 

10. తత్త్వమసి మహా వాక్కార్థపు నిజతత్వము నెరుగక యేమిఫలం । 
మృ్యత్యుంజయుడై మాయనుదాటక నీ విక నరుడై ఏమిఫలం 

11. పరమగురు మహాదేవుని జేరుచు నీ నిజతత్వము నెరుగుమురా । 
ఓ నరదేహంబిది వ్యర్థము జేయక సార్థకమొంది సుఖించుమురా. 


29 వ తత్వం 


నే! 


జీవా నీ వెవ్వండనుచును జూడు । నీవే నీలో । జీవా నీ వెవ్వండనుచును జూడు । నీవు 


లేక ఈ కాయము పీనుగ । కావున నీవీ కాయము కాదని 

1 ఘటమును జూచెడు పురుషుడు తానా । ఘటమెన్నటికిని కాజాలడు 
గద । అటులీ కాయము జూచెడు నీవే । దిటముగ ఆ నిజసాక్షివి 
గావా 

2.  ప్రాణాపానవ్యానోదాన స |; మానములను ప్రాణంబుల గతులను 
మానకనీవే ఎరుగుచునుందువు | ప్రాణంబులకును ప్రాణమునీవే 

3.  జ్ఞానేంద్రియముల కర్మేంద్రియముల మానస సంకల్ణ వికల్చము 
లను నానాబుద్ధి వికారములెల్లను మానక ఎరిగెడు సాక్షివినీవే 

4. జాగరమందున స్వష్షంబుండదు । జాగర మా స్వష్షంబున నుండదు । 
జాగ్రత్స్యష్షములు ప్తినిలేదు । బాగుగ వీటికి సాక్షివి నీవే. 

5. ఎన్నో జన్మంబుల కడచితివి | పుణ్యవశంబున మానవుడైతివి | ఎన్న 
టెన్షటికి నుండెడు వాడవు | ధనుడ నీవే సద్రూపుండవు 

6. కలలో నగుపడు వస్తువులెల్లను । వెలిగించుటకు ప్రకాశంబెవరిది | 
కలలో కలరే భాను చంద్రాగ్నులు । వెల్లించుచు వెల్లువాడవు నీవే. 

7. నీవుండిన దేహము సౌందర్యము । నీవుండిన దేహవ్యామోహము । 


నీవుండిన ఈ దేహము సౌఖ్యము । నీ వుండనిచో మన్నగు దేహము 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 








॥నీవె॥ 


nes 


1జీ! 


1జీ! 


ne 


1జీ! 


1జీ! 


1జీ! 


22 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


8. ఎల్లపుడుండెడు సద్రూపుండవు | ఎల్ల నెరింగెడు చిద్రూపుండవు । 
ఎల్లప్పుడు నిజసుఖ రూపుండవు । ఎల్లెడలుండెడు పరిపూర్ణుండవు 

9. పరమగురు మహాదేవుని జేరుము । ఎరుగుము దృఢముగ నీ నిజ 
రూపము । మరణఖీతి నిర్మూలము చేయుము | పరమానందము జెంది 
సుఖింపుము 

30వ తత్వం 

1. ఆహా ! ఈదేహంబే నేనని ఎన్ని విధంబుల నే చెడితి | 
బ్రహ్మము నేనను మర్మము నెబుగుచు నే నిజసుఖ రూపుండైతి 

2. గుట్టు నెరింగిన సత్తు చిత్తు ఆనంద స్వరూపము నాదాయె । 
పుట్టుచు పెరుగుచు తిట్లను తినుచును చెడుచును గిట్టుట నీకాయె 

89 నిర్మల నిర్దుణ నిత్య నిరంజన నిజసుఖరూపము నాదాయె । చర్మము 
రక్తము మాంస మమేధ్యము మూత్రంబే నీ ఒడలాయె. 

4. ఏవిధబంధము నెబుగక శుద్ధ నిరాకారంబే నాదాయె । బావికి 
తిరుగుచు నీటిని మునుగుచు గడ గడ వణకుట నీకాయె । 

5. మర్తంబెరిగిన నిర్మల చిద్ధన జ్యోతిస్వరూపము నాదాయె ।కర్తల 
జేయుచు నిహపరములకును తిరుగుచు చెడుటయె నీకాయె 

6. జాతి నెబుంగక నన్నిట వెలిగెడు చేతన స్వరూపము నాదాయె । 
సూతక మనుచును దూరము తోలగెడు భ్రష్టత్వంబే నీ కాయె 

7. తోశవాసుడై నాశ మెరుంగని నిత్య స్వరూపము నాదాయె । 
వైశ్వానరునికి ఆహుతి యగుచును బూడిదయగుటే నీకాయె 

8. భంగ మెరుంగక అంగాంగంబుల నిండుచు వెల్దుట నాదాయె । 
అంగ విహీనుండగుచును తిరిపెము నెత్తుచు తిరుగుట నీకాయె 

9. నన్నుగన్న వారందరు సుఖ చిన్మయులై ముక్తిని పొందెదరు । 


నిను నే వదలిన పీనుగ యిదియని జనులందరు భయమొందెదరు 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





1జీ! 


1జీ! 


UE] 


Uz] 


neg 


neg 


UE] 


neg 


UE] 


UE] 


ng 


23 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


10. ఎటుగక తత్వము నీవే నేనన ఎన్ని గర్జవాసములాయె । 

గురు మహదేవుని శరణన నాకిదియే కడపటి జన్మంబాయె. 
31వ తత్వం 

4, ఎరుకే నీవని తేలిపిన గురుబోధ నెటిగినవాడే జాణ । 
ఎరుకే దృశ్యము నంతటి కాధారమని యెటిగినవాడే జాణ 

2. ఎరుకేనిజ పరబ్రహ్మ మటంచును ఎటతిగినవాడే జాణ | 
ఎరుకే నిర్మల చైతన్య మనుచును యెరిగినవాడే జాణ 

3. ఎరుకే నిర్గుణ నిర్వికారంబని ఎరిగిన వాడే జాణ 
ఎరుకను వదలిన మిగిలిన దెల్లను జడమని వదలిన జాణ । 

4. ఎరుకే నిజసుఖ రూపంబటంచును ఎరిగిన ధన్యుడు జాణ । 
ఎరుకే ఆ పరంజ్యోతిస్వరూపము యని యెరిగిన వాడే జాణ 

5. ఎరుకన మరపును ఎరుగని దనుచును ఎరిగిన వాడే జాణ 
ఎరుకే మూడవస్థల సాక్షియనుచును ఎరిగిన వాడే జాణ 

6. ఎరుకన జ్ఞానము జ్ఞేయము కాదని ఎరిగినవాడే జాణ 
ఎరుకే నిజగురు దైవమటంచును ఎరిగిన వాడే జాణ 

7. ఎరుకే యీ విశ్వవ్యాపక మనుచును ఎరిగిన వాడే జాణ । 
ఎరుకే ఈ సర్వశాస్త్ర మతంబని ఎరిగిన వాడే జాణ । 

8. ఎరుకే త్రిపుటికి ఆధారమనుచును ఎరిగిన వాడే జాణ 
పరికింప కన్నుల జూచుచు నుండున దెరుకని ఎరిగిన జాణ 

9. ఎరుకే జాతి వర్ణములను ఎరుగని దనుచును ఎరిగిన జాణ 
ఎరుకే ధర్మాధర్మములను మీరినదని ఎరిగిన వాడే జాణ 

10. ఎరుకే విషయ రూపంబయి నిర్వికారంబని ఎరిగిన జాణ । 
ఎరుకే ఈ కర్మరుల కతి దూరంబటంచును నెరిగిన జాణ 


11. ఎరుకే నిజమోక్ష రూపంబటంచును యెరిగిన వాడే జాణ | 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





ng 


loi 


loi 


loi 


loi 


loi 


loi 


loi 


loi 


loi 


loi 


24 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


ఎరుకే శ్రీగురుమహాదేవుడనుచును నమ్మినవాడే జాణ 
32 వ తత్వం 


1. శివుడే తాననవచ్చునా । సాక్షాత్సర | శివుడే తానన వచ్చునా । శివు 


loi 


నియందైక్కంబు నొందక | శవశరీరము బహుసుఖంబని వివిధ విషయము 


లనుభవించుచు | భవియగుచు దుఃఖించు జీవుడు. 

2.  పాశములను ద్రుంచలేదు । ద్యడముగా పర । మేశుని తా నమ్మలేదు 
ఆశలెల్లను తానుమానక । కేశముల బోడించుకొని స న్యాసి వేషము 
దాల్చి ఈ భవ | పాశమున తా చిక్కి జీవుడు 

3౩. మోహమువదలగ లేదు । వట్టిమాటల । బ్రహ్మము తా ననరాదు 
బ్రహ్మ తానని గ్రంథమందున । వూహచేయుచు కనుల మూయుచు । 
బ్రహ్మమే తానని నటించుచు । దేహితా నై మోహియగుచును. 

4. తత్వమందున నిలువలేదు । తనకు జగమున । సత్వబుద్ధియు తొలగ 
లేదు | సత్తుచిత్తానందుడని తా | నుత్త మాటల జెప్పుకొనుచును | చిత్త 
మందున కలవరించుచు । మృత్యుభీతిని పొంది వణకుచు 

5. వాదబుద్ధియు తొలగలేదు । జీవపరముల । భేదము నశియించలేదు । 
భేద భావములెల్ల వదలి య । భేదభావము సత్యమని నిజ | బోధ 
రూపుడుగాక సంస్యతి | బాధలకు తాజిక్కి జీవుడు. 

6. _ ధ్యానభ్రాంతియు తొల్లలేదు దేహమందభి |! మానము తావదలలేదు । 
మానకుండిన విషయ చింతల నేను నాదిది యనుట కాల్ళిక । ధ్యాన 
ధ్యేయము మీరిశుద్ధ । జ్ఞానమే తా ననుచు నిలువక. 

7 పరమాత్మ నిజమెరుగలేదు । దృఢముగా తన । నరభావమది తొలగ 
లేదు ॥ సర్వమెరిగిన గురుడు తానని | పరుల మోసము జేయుచు 
తా ॥ సిరిని సంపాదించుకొని తన । సరి ఎవరులేరని మదించుచు 


8. కర్మబభ్రాంతిని విడువలేదు | గట్టిగా నిజ । మర్మము తా నెరుగలేదు । 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





nd 


1d 


1d 


nd 


nd 


nd 


id 


25 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


చర్మ దేహము నేను కాదని । నిర్మలజ్ఞానంబు నేనను | మర్మమెరుగక 
శాంతిజెందక కర్మరుండై బద్దుడగు చును 

9.  యోగమార్లము నెరుగలేదు ! తనకు ఇహపర భోగ వాసన తొలగ 
లేదు । శ్రీగురు మహాదేవ దేవుని । బాగుగా తా జేరుటే నిజ | యోగ 
మనుచును నమ్మ దృఢముగ యోగియై తా నిలువకుండిన. 

33వ తత్వం 

తన నిజమెరిగిన ముక్తి | తాను । కనరాదురా లోకాంతరమున ముక్తి ।తః। 

1. వైకుంఠమది ముక్తిగాదు | కను మాకైలాసంబును ముక్తియ గాదు ॥ 
లోకాంతరమునందులేదు బ్రహ్మలోకప్రాప్తియుకూడముక్తియుకాదు 

oa ముక్తివుత్తాద్యకముకాదు ।నిజ। ముక్తియు జూడవైకార్యము గాదు ॥ 
ముక్తి సంస్కార్యంబుగాదు ।నిజ ।ముక్తిభాగ్యంబది ప్రావ్యముగాదు 

3. చక్షువులకు గానరాదు ।నిజ | మోక్షముతనకు పరోక్షము గాదు । 
లక్ష్యమునకు చిక్కబోదు । అప । రోక్షమైయున్నది శూన్యముగాదు 

4. కర్మ నిరతుడైనరాదు । దాన । ధర్మముల్‌ జేసి గణ్యుండైన లేదు ॥ 
నిర్మ్కోహమందకరాదు । ఘన । నిర్వాణమది సామాన్యంబును గాదు 

5. _ దుడ్డిచ్చి కొనుటకురాదు | అది । బిడ్డలచేయు కర్మలచేత రాదు । గడ్డ 
దినుసు తిన్నరాదు । తాను [గడ్డము పెంచి వేషము వేయరాదు 

6.  ఉపవాసముండిన రాదు |ఎన్నిజపముల జేసి లెక్కించినరాదు ॥ 
చపలముమానక రాదు ।తాను! విపరీతముగ శాస్ర మెరిగినరాదు 

7. భ్రాంతుల వదలక రాదు | వే। దాంతశాస్త్రమునెల్ల చదివినరాదు ॥ 
శాంతినిచెందకరాదు 1వ। కాంతము నందు తన్నరుగకరాదు. 

8. భక్తిగట్టిగనిల్వలేదు |నానా। యుక్తుల వన్ని తర్మింపగరాదు ॥ 
వ్యక్తిభావము తొలగలేదు । తాన। వ్యక్తము మోరి తన్నెరుగకరాదు 


9. దృశ్యము నెల్లను మరచి ఈ ।ద్యశ్యము నెఖిగెడు సాక్షిగ నిలిచి ॥ 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 








nd 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


26 


వే॥బ్ర।శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


సాక్షితాననుటను మరచి 1పర। మేశుడౌ గురుమహాదేవుడై నిల్లి 
34 వ తత్వం 
లాలిలాలి | మాయా।లోలలాలి । కాల కర్మాతీత పరమేశలాలి । 
1. ఈశలాలి। కోశవాసలాలి ॥ కోశాతీత సర్వద్యశ్శ సాక్షి లాలి 
2.  ప్రేమలాలి। నుఖ। సీమలాలి ।; నామరూప రహిత పరంధామ 
3. థిరలాలి । సర్వా! ధారలాలి । పారమార్థరూప పరిపూర్ణ లాలి 
4. టిపలాలి । చిత్సుఖ । రూపలాలి । పాపపుణ్య ద్వంద్వాతీతరూపలాలి 
5. ఆత్మలాలి | పర । మాత్మలాలి | సత్యజ్ఞానానంద నిత్యముక్తలాలి 
6. సత్తలాలి ।జగ। న్మిధ్యలాలి | మృత్యుదేవి తవ పాదభ్యత్యలాలి 
7. _ ప్రీతిలాలి। విశ్వా! తీతలాలి । భాతి ఆస్తి ప్రీతరూపమూర్తి లాలి 
8. దేవలాలి । పూర్ణ । భావలాలి | భావరహిత గురు మహదేవ లాలి 


35వ తత్వం 


॥తే॥ 


1॥1లా॥ 


1॥1లా॥ 


1॥1లా॥ 


Uz 


1॥1లా॥ 


IO 


1॥1లా॥ 


IO 


చూడు నీ యనుభవమిదిరా, చూచే । వాడే నేనని నీవు నిశ్చయించు మురా 


nm 
1. కనులమధ్యను నీవు నిలిచి । నీవీ | తనువెల్ల వ్యాపించి తనువనియెంచి 


కని విషయము లనుభవించి |! యున్న ! ఘన జాగ్రమిది నీవు విశ్వుడని 


యెంచి చూడు! 


2, తను నిద్రావశమున మరచి కంఠ ముననిల్సి మనసునెల్ల కల్పించి ॥ 
ఘన నీ తేజముచేత జూచి ।స్వష్ష మన నిది నీవే తైజనుడని యెంచి 
3. వదలి స్వష్మావస్థ తాను ।నిజ | హృదయమునందు ప్రాణమును జేరు 
థి ౮౮౫ 
చును నిద్రించు సుఖముగ తాను ।కను! మిదినుప్తియని నేవు ప్రాజ్ఞ 
డనుచును 
4. గురు వసుగ్రహము బొందుచును తానే! వర సచ్చిదానంద రూపుం 


డనుచును | మరచి బాహ్యాభ్యంతరమును ।శుద్ధ! ఎరుకే తానై 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





1॥యౌా॥ 


1॥యౌా॥ 


27 


వే॥ బ్ర శ్రీ వేదాంత నుబ్బయ్యశా్త్రి విరచిత తత్వాలు 


యున్న తుర్య మనుచుగు. 1యౌా॥ 


5. పరమాత్మ తానని తలచి ।తాను! పరమాత్యుడను మననంబును 


మరచి । గురుమహా దేవుడై నిలిచి । ఇది |తుర్మా తీతవంబనుచును 


నిశ్చయించి. ॥మా॥॥ 


36 వ తత్వం 

1. సాధన నిలుపుమురా । నిత్యస | మాథిలో నిలుపుమురా । బోధరూపుడై 

శోధించిన మలి | ఏదియు నుండదు నీవేయుందువు. ॥సా॥ 
2. కనులను మూయుమురా । నీలో మనసును జూడుమురా । మనసును 

జూచిన కనబడ దేమియు । కనుటను మానిన నీవే శివుడవు ॥సా॥ 
3. కనుమూసిన నీవే । చూడుము । కనుదెరచిన నీవే | కనులను మూసిన 

కనులను దెరచిన । ఘన చినయుడవు నీవే గాదా ॥సా॥ 
4. మనుజు డనుట మరచి । ఆ చి । ధ్ధనుడని నీవెంచి | కనుగొనభావంబులు 

మిధ్యంబగు । నినుగన నీవే ఆ నిజసాక్షివి ॥సా॥ 
5. పోతగినదిలేదు | నీకిక। రాతగినదిలేదు। ప్రీతిరూపుడవు దుఃఖములేదు | 

నిత్య స్వరూపుడు మృత్యువు లేదు ॥సా॥ 
6. విడువ బాధలేదు । నీ విక పడయు గతియు లేదు |విడువుము భేద 

జ్ఞానము నీలో 1మ్యుడుడే నీవని దృఢముగ నుండుము ॥సా॥ 
7. చేయు పనియులేదు । పొందగ । ధ్యేయమేమి లేదు | ఆయా 

ఇంద్రియ మాయావనితా | జేయగనంతటి జూచెడు సాక్షివి ॥సా॥ 
8. మరణంబేలేదు । నీ కా: పరలోకము లేదు | మరపును మీరిన నిరఘ 

నిరంజన | పరమానంద స్గ్‌ర చినూర్తివి. ॥సా॥ 
9. ఎరుకే నేననరా । కావున మరపే లేదనురా । పరిపూర్ణుండై ఎల్లెడ 


లుండెడు | పరమగురు మహాదేవుడేనేనని ॥సా॥ 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 








28 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


37వ తత్వం 

1 జీవుడా నీ నిజమెరుంగక యేల చెడెదవు మూఢుతడై | నీవు 
నీ నిజరూప మెరుగుచు ముక్తి జెందుము దేవుడై 

2. స్టూలమని మరి సూక్ష్మమని పరరూపమని మూడుండురా । 
స్టూలసూక్ష్మములను వదలి పరరూపమందే యుండరా 

తః విదితమగు నీ స్థూలకాయము స్టూలరూపము జూడరా । 
ఇదియే భోగాయతనమై కడుదుఃఖ మూలంబాయెరా 

4. మనసు న్వష్టమునందు తా నీ స్థూలరూపము బొందురా । 
కనుము ఇది నీ సూక్షరూపము ఇదియు మాయిక మగునురా 

క్‌ రెండు రూపము లెరుగు చుండెడు తెలివి నీ పరరూపము । 
రెండు వుండవు సుప్తిలో నీకుండు నీ నిజరూపము 

6. బుద్ధి వృత్తుల నెరుగు చుండెడు సాక్షి శుద్ధ జ్ఞానము । 
శుద్ధ జ్ఞానమె నీదు నిజరూపంబు అది పరబ్రహ్మము 

7: కొందరిది పరమాత్ము డందురు కొందరిది శివుడందురు । 
కొందరిది నిజ లింగమని నారాయణుండని యందురు 

8. కొంద రీశ్వరుడందు, రిదియే పురుషుడని మరి కొందరు 
కొందరిది విజ్ఞాన మందురు, శూన్య మందురు కొందరు 

9. కొందరిది పరశక్తి యందురు గణపతియు యని కొందరు । 
కొందరేదో ఒకటి యందురు ఆత్మ యందురు కొందరు 

10. వారి వారికి తోచినట్లుగ పిలిచి రీ జ్ఞానంబును । 
సారి సారికి ఇదియె నిజమని ఎరుగుమీ జ్ఞానంబును 

11. పుట్టి గిట్టదు యే వికారము లేక తానే వెలుగును । 
గుట్టెరింగిన నిరఘ నిర్మల నిత్యసుఖమై యుండును | 


12. మనసు వాక్కుల కందకుండును మూడవస్థల నెరుగును । 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





1జీ! 


1జీ! 


1జీ! 


1జీ! 


1జీ! 


nes 


1జీ! 


1జీ! 


1జీ! 


1జీ! 


1జీ! 


29 


వే॥బ్ర।శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


తనువు నందున దేని నంటక సర్వ మెరుగుచు నుండును 
13. భ్రాంతి వదలుము నిర్మల జ్ఞానంబు నేనని యుండుము । 


శాంతి బొందుము శ్రీ గురు మహాదేవుడై నీ వుండుము 


38వ తత్వం 
1. అంతా బ్రహ్మమయం । బీ జగ । మంతా బ్రహ్మమయం । అంత । 


కరణ మనంతరూపముల । వింతగ నగుబడు దంతయు తానే 

2 జ్ఞానమె తానగురా । సర్వము । తానై యగుబడురా । జ్ఞానమె 
తానీ మానస మగు నీ | మానసమే ఈ జగమై యగబడు 

3౩. _సాకారుడు తానే । శుద్ధ ని। రాకారుడు తానే । ఏకాకారుడు 
తానే నానా | యాకారములను పొందియు పొందడు 

4. హరరూపుడు తానే । ఆ శ్రీ | హరిరూపుడు తానే । హరి హర 
బ్రహ్మాదుల రూవుండీ । పరిస్యష్టి స్థితి లయముల జేయును 

5. తానే దేవతలు! చూడుము । తానే రాక్షసులు । తానే నర 


కిన్షరగంధర్వులు । తానే ఖగ మ్యగ క్రిమి కీటకములు 


noo 


Sol 


Sol 


Sol 


Sol 


6. వదలగ మిగులునురా | తనుదా | వదల నసాధ్యమురా | వదలిన వద 


లదు, కదలదు మెదలదు । బెదరదు యమునికి తానే తానై 


Sol 


7: అన్నియు తానగురా । తనకిక | అన్యంబుండదు రా | చిన్మయుతై తా 


నన్నిట యుండును । అన్నిట నుండి అంటకన యుండును 

8. తానిరవయవుడురా ।కావున । తా నిష్కియుడగురా । తానే 
సర్వము జేసియు జేయని । జ్ఞానానంద న్వరూవుండగురా 

9. సత్య స్వరూపుడురా । జగమిది । మిధ్యా భూతమురా । ఆస్తిభాతి 


ప్రియ రూపుడు తానీ | మిధ్యా జగమున కాధారుండగు 


ల 


Sol 


Sol 


1॥1అ౦॥ 


10. భిన్న మెరుగకుండు । కన్నను । కన్నులు లేకుండ | అన్య మెరుంగడు 


భీతి నెరుంగడు | చిన్మయుడై గురు మహాదేవుడే 


1॥అ౦॥ 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 


For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





nes 


1జీ! 


30 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


39వ తత్వం 

ఆనంద మానంద మాయెను । బ్రహ్మానంద మానంద మాయెను । 
నానా భావనలను మానుచు నే నిలువ 

1. నేనీ తనువు కాదనుచును । పంచ । ప్రాణముల్‌ నేను కాదనుచును । 
అట్లే । మానసమును కాదనుచును । నిల్చి । దీనిని కనుచుండు సాక్షి 
నేనని ఎరుగ 

2. జ్ఞానమె నా నిజరూపము । అట్లే । ఆనందమును నిజరూపము । 
మరియు । నేనే నిత్యము పరిపూర్ణము | రాన । నేనే ఆ మన సచ్చిదా 
నందుండని ఎరుగ 

3. తన సతి సుఖమును వేళల | తన | తనయులు సుఖమును వేళల | ఈ 
ధన మతిసుఖమును వేళల | చూడు తన సుఖమే విషయ సుఖ 
మాయెనని ఎరుగ 


4. విషయము లెల్లను మరచుచు । నిర్వి షయుడై నే నిద్రించుచు 1వ! 


UE] 


UE] 


Uz] 


neg 


విషయము లేక సుఖించుచు । చూడు । విషయ రహిత సుఖ రూపు ।డు 


నేనన 
5. గురు మహాదేవుని బోధను । ఎరిగి । ఎరుకే నేనను తత్వంబును । నేనే । 
స్థిర ముక్తి సుఖరూపుడనుచును । సత్య పరిపూర్ణమగు పరమాత్తుడై 
నే నిలువ 
40 వ తత్వం 
1. హెచ్చరిక । హెచ్చరిక | హెచ్చరిక । బహు హెచ్చరిక । విచ్చికనుల 
నీ నిద్రను చాలించుము జీవా బహు హెచ్చరిక 
2. చచ్చిపుట్టు ఈ కాయము కాదని సచ్చిత్సుఖ పరమాత్ముడు నేనని 
౩. సకల డ్యశ్యము మిధ్యంబనుచును । నిష్కళంక చిన్మాత్రుడు నేనని 


4. అన్నిటి జూచెడువాడే నేనని | నన్ను జూచువాడెవ్వడు లేడని 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





UE] 


UE] 


mz] 


id 


mz] 


mz] 


31 


వే॥ బ్ర శ్రీ వేదాంత నుబ్బయ్యశా్త్రి విరచిత తత్వాలు 


10. 


11. 


అంతఃకరణపు వృత్తుల జూచెడు । సత్య పూర్ణ పరంజ్యోతియు నేనని 


జాగ్రత్ల్వష్ష సుషుప్పుల మూటిని । బాగుగ నెరిగెడు సాక్షియు నేనని 
నిద్రలోను సర్వము లీనంబగు నిద్రను గిల్లి । ప్రభువే నేనని 


నిను నీ వెరిగిన దృశ్యం బడగు ॥ కనుమిదియే నీ పూర్ణ భావమని 


mz] 


mz] 


mz] 


mz] 


జడ భావములను ఎరుగు చుండెను । మ్యడుడే నేనని ద్యఢముగ నమ్ముము 


రాగద్వేషము లను చోరులు నీ | యోగ ధనంబును అపహరింతు రిక 


జీవుడు నే కాదనుచు గురుమహా । దేవుడె నేనని నెమ్మది బొందుము 


41 వ తత్వం 


ఏల జేసెద విట్టి రాజస పూజలను ఫలమేమిరా । 


మేలు కలుగదు యముడు విడువడు బాధతొలగదు చూడరా 


నీదు భార్యకు మంచి రోజా మల్లెపూలను దెత్తువు । 
ఆది దేవుని పూజకని గన్నేరుపూలను దెత్తువు 
తరుణికోరినదెల్ల నిచ్చుచు కష్టమును లెక్కింపవు । 
హరుని సేవకు గురుని సేవకు రేపుమూపని యందువు 
భరతనాట్యంబన్న పైకము లెక్క పెట్టకపోదువు | 

గురుని సేవకు నిన్ను పిల్చిన తిరిగి వచ్చెద ననెదవు 
కరముచే జపమాల త్రిప్పచు జపము చేసెదనందువు । 
కరణమందున తరుణి మోహపు లీలనల్హుచు నుందువు 
సతిసుతాదుల ప్రీతి కొరకై కన్న కష్టము పడెదవు । 
పతిత పావన పరమపురుషుని మరచి నీవే చెడెదవు 
వేదవాక్యము బోధసల్షిన పొట్టకొరకది యందువు 
బాధకల్లిన వైద్యునికి పదివేల రూకలనిత్తువు 


సతిసుతాదుల మోహమందున కాలమెల్లను గడపుచు । 


no 


no 


no 


no 


no 


no 


no 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 


For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 








mz] 


mz] 


mz] 


32 


వే॥బ్ర॥శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


మృత్యు దేవత వచ్చి నపుడే వెళ్ళెదవు ని వేడ్డుచు nd 
9. నాధుపురుషుల సేవ జేయక తత్వ మాకర్ణించక | 
బాధలొందుచు యేల చెడెదవు నీవు నీ నిజమెరుగక nd 


10. నీవు నానా యోనులందున పుట్టి చెడితివి మూఢుడా 


నీవు నీ నిజమెరుగ గురుమహాదేవుడేరా జీవుడా ni 

42 వ తత్వం 
శ్రీ గురుదేవా నమోనమో । శ్రీ గురునాధ నమోనమో nn 
1 సర్వాధారా న.............. । నిర్వాణప్రద న......... శీ! 
2 నిజసుఖరూపా న.............. । సుజన రక్షకా న.............. nen 
3. సత్యస్వరూపా న......... | మృత్యుంజయహర న.......... శీ! 
4. పావనమూర్తే గ......... 1 భావాతీతా న.............. ren 
5. _ వేదస్వరూపా న.............. । బోధస్వరూపా న.............. nn 
6 చితుఖరూపా న.............. । సత్యస్వరూపా న.............. nen 
7 త్రిగుణాతీతా న .! గగనాకారా న.............. nn 
8. _విశ్వనియామక న.............. । విశ్వాతీతా న.............. ren 
ఈ సాక్షి స్వరూపా సం) మోక్షస్వరూపా చు "én 
10. శంభో శంకర న.............. | సాంబసదాశివ న.............. nn 
11. హే పరమాత్మ న............. ! హే పరమేశా న... nn 
12. పరాత్సరా శివ న.............. | గురుమహదేవా న.............. శీ! 
13. జయజయ శంకర గ.......... ! జయ గురుశంకర న.............. శీ! 

43 వ తత్వం 


కాపాడు ।దేవ। కాపాడు ॥ హే పరమాత్మా హేజగదీశా 


1. పాపములెల్లను బావుచు నీ భవ । తాపమణచి నీ రూపము జూపుచు 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





॥రా॥ 


॥రా॥ 


33 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


2. 


10. 


దుష్టుల సంగము దొలగించుచు నను । శిష్టుల సంగమ నందున గూర్చుచు 


మిథ్యాజగమును సత్యం బనుచును । తత్వము నెరుగక మత్తుడ నైతిని 

బొంకుచు వరులను వంచనజేసితి | ఇంకా ఎంతో పాపము జేసితి 

లెక్కలేని దోషములను జేసితి । దిక్కులేని పరదేశిని దయతో 

ఎక్కడి మోహము ఎక్కడి నుఖమిది ॥ ఎక్కడిదో ఇది ఎందుకు వచ్చెనో 

సతిసుతులే నిజసుఖమని నమ్మితి | మతిమాలిన అతిమోహుడ నైతిని 

నిన్ను వినా నేనన్యుల నెరుగను । నిన్నే శరణంటిని మన్నింపవుచు 

నిన్నేశరణన దోషములన్నిటి | మన్నించుచు ముక్తి నొసంగెద నంటివే 

శ్రీ గురు శంకరస్వామి సదాశివ । శ్రీ గురు మహాదేవ దేవ శివానంద 
44 వ తత్వం 

విసుగుజిందరాదా | మనసా । వినుగు జెందరాదా ॥ విషయము 

సుఖమని మననము జేయుచు । విషమునె పానము జేయుచు 

నుందువు 

దేహము లెన్నాయె । నీకీ । మోహము లెన్నాయె । దేహమో 

హముల లెక్కను నీవిక | వూహించుటకైనను సాధ్యంబే 

ఎన్ని తల్లులైరో । నీకిక। ఎన్ని తండ్రులైరో ఎన్ని సతులతో 

భోగించితివో । ఎన్ని పిల్లలకు తండ్రివి యైతివో 

ఎన్నిమార్లు వుట్టి । నీ విక । ఎన్నిమార్లు గిట్టి | ఎన్షిభుజంబుల నీ 

వెక్కితివో । ఎన్ని స్మృశానంబుల జొచ్చితివో 

తిన్నదె తినుచున్న | నీవిక | విన్షదె వినుచున్న |! కన్నదె కన్నను 

తిన్నదె తిన్నను । నిన్నీభ్రాంతియు ఎన్నడువదలునో 

కన్నులార నీవు । పీనుగ । లెన్షిజూచినావు ॥ ఇన్ని జీవులను జంపిన 


కాలుడు । నిన్నిక వదలునే పిచ్చిజీవుడా 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





15 


॥రా॥ 


॥రా॥ 


॥రా॥ 


1 


1॥50॥। 


1॥50॥। 


॥రా॥ 


॥రా॥ 


15 


15 


15 


15 


15 


"మి 


34 


వే॥బ్ర।శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


7. ఏల భ్రమించెదవు | నీ విక । యే లాశించెదవు । ఏలాశించెద వేల 
ధరించెద । వేల నీవు బలుజాలి చెందెదవు 

8. చిక్కి తపించెదవు [భవమున । దిక్కులేక నీవు ॥ కుక్కరీతిగా 
మృత్యువు వెంబడి । వెక్కి వెక్కి నీ వేడ్డుచుబోదువు 

9. సతి యనునది యేది । నీదను | సుతుడనుటయు యేది ॥మతి 


హీనుండై మాంసపు బొమ్మను । సతియని సుతుడని మోహించె దవే 


15 


15 


15 


10. చింతజేసి నీవు । కన్షీరెంత గార్చినావు | ఎంతటి కష్టము లెంతటి దుఃఖము । 


లెంతటి సంకటముల బొందితివే 
11. చిక్కిమాయవలలో । పడితివి । దుఃఖపు నరకములో ॥నిక్క 
మెరుంగుము ఇంకైనను నీ । దిక్కు దారిగని సుఖమును బొందుము 
12. అక్కడ కెగిరెదవు మరినీ । విక్కడ దుమికెదవు ॥ ఎక్కడ కెగిరిన 


నేమియు జిక్కదు । నిక్కంబిదియని నామాటను విని 


13. నాది యనగనేల । నీవీ । బాధలొందనేల ॥ ఆదియంతములు లేకుండెడు 


భవ । బాధల నొందిన మతి రాలేదే 
14. కర్మను నమ్మకుము । నీ నిజ | మర్మము కనుగొనుము ॥ కర్మంబను 
బాడుగకీ దేహము । కర్మ తీరితే వుండదు నిముషము 
15. ముక్తి కోరలేదు । పెద్దల । మొక్కి వేడలేదు ॥ భక్తితోడ శ్రీ 
గురు మహాదేవుని । నిక్క మెరుంగక ముక్తి లభించదు 
45 వ తత్వం 
వీడెవ్వడో చూడుమమ్మాా । వీడీ । రేడులోకము లేలు ప్రభువగు నమ్మా 
1.  వీడేమియును జేయడమ్మూ ।ఐతే! వాడేలేకున్న ఏవనియయు కాదమ్మా । 
ఏడేడ తానుండునమ్మా వీడు | గూఢముగానుండు కానరా డమ్మా 
2. కన్నుల కగుపడడమ్మా । వీడు |! చిన్మయుడై సర్వ వ్యాపకుడమ్మా ॥ 


భిన్నము తా నెబుగడమ్మా । వీని | కన్నవాడిక జన్మములకు రాడమ్మా 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 








15 


15 


nD 


15 


15 


15 


18 


ద్‌! 


1వ 


35 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


త్త కనుచుండు కనులు లేవమ్మా । అట్లే | వినుచుండు నతనికి చెవులు 
లేవమ్మా | తను మధ్యమున నున్నాడమ్మా 1ఈ। తనువు నందున్న 
ను తను వంటడమ్మా 

4. సత్వ రూపుండు వీడమ్మా ఏడే! మిథ్యాజగంబున కాధారుడమ్మా । 
చిత్తమునందున్నాడమ్మా [ఘోర । మృత్యువు మ్రింగిన థీరుడే యమ్మా 

5. సర్వము తా నగునమ్మా । కాని । నిర్వికారుడై సర్వము జూచునమ్మా | 
గర్వము తా జెందడమ్మా ।|నానా! దుర్వివాదములకు తా జిక్క డమ్మా 

6 _ బక్కడై తానున్నాడమ్మా |ఐతే! ఒక్కడేయనుచను తా నెంచ 
డమ్మా । ఒక్క అక్షర రూవపుడమ్మా ।తా! నొక్కడైయున్నను సుఖ 
స్వరూపుడమ్మా 

7. పరమ పవిత్రుడేయమ్మా (వని; నెఖిగినవాడు సర్వము నెరుగునమ్మా । 
సరి వీని కెవడు లేడమ్మా । వీడే । గురు మహా దేవుడై తా వెల్లునమ్మా 

46 వ తత్వం 
1. ఎంతటి ఆశ్చర్యం |బిది తన | కంతటి యజ్ఞానం ॥ ఎంతటి మూఢుం 


డైనను ఎదురుగ । ముంతను జూచిన అది తాననునే 


1 


ట్‌! 


"1వ 


ట్‌! 


1వ 


lool 


డై ఎదురుగ జూచినను । తనువును । ఇదియే తా ననును ॥ ఇది యనునది 


తన కన్యంబై తన । కెదురుగ కనబడు దానిని నేనన 

3. మల కాయంబిదిరా |తా ని రృలుడై యుండునురా ॥ మలమూత్రా 
స్థుల మాంసపు కొంపను | మలరహితుండై దినిని నేనన 

4 జడయమై యున్నదిరా । ఇది బహు! యిడుముల పాలగురా ॥ మృడుడై 
తానీ ఒడలిని పొడగని | విడువక మోహముచే కడుబడలుట 

5. పుట్టి వికారమును ।జెందును । గిట్టుచు మన్నగును ॥ పుట్టని గిట్టని 
దేవుడు తానై । పుట్టి గిట్టు ఈ కాయము నేనన 


6. ఎంతటి నాహసమో ॥ మాయకు | ఎంత పరాక్రమమో ॥ ఎంతటి తప 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





lool 


lool 


lool 


lool 


36 


వే॥బ్ర।శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


సుల నైనను దేహ । భ్రాంతిని జూపుచు చింతల ముంచును 

7. ఉన్నది యనరాదు [మాయను । లేనిది యనరాదు ॥ ఉన్నది లేదని 
వూహకు జిక్కదు | చిన్మయుడై నిల్చిన అది వుండదు 

8. హంస రూపుడగురా । తాను ని । రంశరూపుడగురా ॥ కంసలి జేసిన 
బొమ్మను శివుడని । సంశయ మొందిన శ్రుతి వాక్యములను 

9. జ్ఞానమె తా నగురా । ఎరిగిన । తానే శివుడగురా ॥ తాను గురు 
మహాదేవుని చేరక । తానీ తను వని భ్రమచే చచ్చుట. 

47 వ తత్వం 

1. తత్వమసి మహావాక్కార్థంబును మన నించుచు సుఖమొందుమురా । 
తత్వమసి మహావాక్యమునకు వాచ్యార్థము లాక్ష్మార్థముగనరా 

ల ఆ శివుడే నీవై యున్నావని ఆ పదముల కర్ధంబగురా! 
ఆ శివుడే నీ వనగా నీకా వాచ్చ్యార్థంబది పొందదురా 

3. ఎచ్చట వాచ్యారంబది పొందక యుండునో దానిని వదలుమురా । 
అచ్చట లక్ష్యార్ధంబును గైకొన నిజముగ నీకది పొందునురా 

4. జీవుడు దేహము తానని యుండిన వాచ్యార్ధంబు విరోధమురా। 
జీవుడు తన నిజరూపము నెరిగిన లక్ష్యార్ధం బవిరోధమురా 

5. త తృదవాచ్యుండగు ఈశుడు సర్వజ్ఞుడు సర్వేశ్వరుడగురా । 
త్వం పద వాచ్యుడు ఈ జీవుడు తా కించిజ్ఞుడు సంసారియురా 

6. విద్యా విద్వోపాధి వశంబున విశేషణంబుల భేదమురా । 
భేద విశేషణముల వదలి యధిష్టానము నెరుగ నభేదమురా 

7: ఉభయ పదంబుల వాచ్యార్థంబును వదలుచు లక్ష్మార్థము గనరా । 
శుభలక్ష్మార్థము గైకొని జీవుడే దేవుండనుచును కనుగొనరా 

8. తత్చదలక్ష్యార్ధమునకు సచ్చిత్సుఖ రూపంబగు బ్రహ్మమురా । 


త్వంపద లక్ష్యార్ధ్థమునకు జీవుడు తుర్య నిజాత్మ స్వరూపుడురా 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





lool 


lool 


lool 


lool 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


37 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


9. సత్తు చిత్తు ఆనంద స్వరూపమె బ్రహ్మంబని శ్రుతి పల్కునురా । 
సత్తు చిత్తు ఆనందస్వరూపుడు నీవే కావున బ్రహ్మమురా 

10. “అనేన జీవే నాత్మనాను ప్రవిశ్ళ” యనుచు శ్రుతి పల్కునురా । 
కన దేవేంద్రియ సర్వవిలక్షణ చిన్మాత్రుండే తానగురా 

11. భేదవాదు లీ వాక్క్యమునకు విపలీతార్థము గల్సించెదరు । 
భేదవాదు లీ తత్వము నెరుగక భవనరకంబును బొందెదరు 

12. కావున జీవుడె దేవుండని యా “అసి” పదముఖ్యార్ధంబగురా । 
నీవీ నిజమును గురు మహాదేవుని కింకరుడగుచు నెరుంగుమురా 

48 వ తత్వం 

1. ద్వైతంబును నిందించును శ్రుతి అద్వైతంబును స్తుతి యించునురా 
ద్రైతాద్రైతంబుల నిర్ణయమునశ్రుతియే ప్రబల ప్రమాణమురా 

ద్ర “నాత్రకాచన భిదాస్తి” యనుచు వేదము భేదంబును ఖండి చు । 
“అత్రభిదామివొ యను శ్రుతి భేదము నతినీచముగా నిందించు 

3. “ద్వతీయాద్వై భయంభవతి” యనిభేదంబును దూషించునురా । 
సత్యము భేదము నెంచిన వానికి జన్మపరంపర తొలగదురా 

4. దేహముతానని ఎరిగిన వానికి జగము సత్యమై యగుబడురా । 
దేహము తాకాదని తననిజమును ఎరిగిన జగమే యుండదురా 

5. దేహేదేహము తానను మాటెన్షటికైనను సత్యముకాదు । 
దేహము వదలుచు తనుదానెరిగిన రెండవదను వస్తువులేదు 

6. చిత్తంబుండిన కనుబడు జగమిది చిత్తము లేకుంటే లేదు । 
చిత్తము సుప్తిలో లయమైనప్పుడు దై్వైతంబను శబ్దము లేదు । 

7 ఉండిన అదిలేకుండదు అదిలేకుండిన నిజముగ వుండదురా;। 
ఉండెడు లేకుండెడు భావంబును తత్త్వజ్ఞులు పొడగనెదరురా 


8. “ద్ర్వైతంమాయా మాత్రమిదం అద్వైతం పరమార్థం” బనురా । 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


38 


వే॥బ్ర।శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


“జ్ఞాతేద్ర్వైతంన విద్యతే ” యనిశ్రుతులెల్లను ఘోషించునురా 

9. దేవుండన్యుండని భజియించినవాడిక తత్వంబెరుగడురా । 
జీవుండా దేవుని శరణంబని పశువును పోలిన బంటగురా 

10. “తత్వమసి” మహావాక్ళము నీవే దేవుండని బోధించునురా । 
శ్రుతి “ప్రజ్ఞానం బ్రహ్మ” యనుచు “అయమాత్మా బ్రహ్మ” మును గనరా 

11.  వంధ్యాపుత్రునిచే భయమొందిన ఈజగమది సత్యంబగురా । 
గంధర్వుని నగరము నిజమైతే అప్పుడు జగమిది సత్యమురా 

12. కుందేలిక తనకొమ్మున ఏనుగు జంపెను యన నిది సత్యమురా । 
పిండినపాలా మటిగోస్తనమును జేరిన జగమిది సత్యమురా 

13. మృ్యగత్యష్షాజలమును త్రాగుచు తృప్తినిబొందిన ఇది సత్యమురా । 
గగనంబున ఆ నీలవర్ణమిక వుండిన జగమిది సత్యమురా 

14. జలజము పావక మండలమున వృద్ధిని బొందిన యిది సత్యమురా 
నెలకుముంరుగా చచ్చిన మనుజుడు వచ్చిన జగమిది సత్యమురా 

15. “జ్ఞానాదేవతుకైవల్యం” బని ఆ శ్రుతి మొరలిడుచున్నదిరా । 
జ్ఞానమే నీనిజ రూపంబని గురు మహాదేవుడే నేననరా 

49 వ తత్వం 

1. హరుని ఎరుంగక నేమిఫలం । నిజ । మెరుగక బ్రతికిన నేమిఫలం। 
నరుడై నను తా తనమరణంబును । పరిహరించక నె ఏమిఫలం 

2 వేదము చదివిన నేమిఫలం | ఈ । భేదము వదలక నేమిఫలం । బోధ 
రూపుడై నిలువక ఒడలికి । బూదిని పూసిన నేమిఫలం 

3౩. ఊళ్ళకు తిరిగిన నేమిఫలం । ఆ । గుళ్ళను చుట్టిన నేమిఫలం । ఏళ్ళకు 
తిరుగుచు నీళ్ళనుమునుగుచు । రాళ్ళకు మొక్కిన నేమిఫలం 

4. చెట్టును చుట్టిన నేమిఫలం । ఆ । పిట్టల మొక్కిన నేమిఫలం । 


పుట్టుట గిట్టుటలను బోగొట్టక | ఎట్టుండిన తన కేమిఫలం 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





1హా॥ 


1హా॥ 


॥హ 


॥హ॥ 


39 


వే॥బ్ర।శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


5. కాశివాసమున నేమిఫలం । వుప। వాసము జేసిన నేమిఫలం । 
నాశ రహిత జగటిశు నెరుంగక । దేశము తిరిగిన నేమిఫలం 

6. చర్మము కడిగిన నేమిఫలం |! ఈ । కర్మలజేసిన నేమిఫలం । 
బురద బురదచే కడిగిన పోవునే | మర్మము నెరుగక నేమిఫలం 

7 ఆశలమానక యేమిఫల । తా | వేషము వేసిన నేమిఫలం । 
మోసము చేసిరి సంపాదించుచు । మీనముత్రిప్టిన నేమిఫలం । 

8. విద్యలనేర్చిన నేమిఫలం ।బహు। బుద్ధిమంతుడై యేమిఫలం । 
శుద్ధ జ్ఞానము నెరుగక ఈ భవ । బద్దుండై తన కేమిఫలం 

9. భక్తిలేక నీకేమిఫలం ।నిజ। ముక్తినిజెందక యేమిఫలం । 
తత్వార్థంబు నెరుంగక కర్కశ । తర్క్మముజేసిన నేమిఫలం 

10. ధ్యానము జేసిన నేమిఫలం । అభి; మానము వదలక యేమిఫలం । 
నానాత్వంబును మానక తనలో తానాశివుడన నేమిఫలం 

11. థీరుడు తానన నేమిఫలం । ఆ | చారపరుండై యేమిఫలం । 
పారరహిత శ్రీగురు మహాదేవుని । జేరక నరుడై యేమిఫలం 

50వ తత్వం 

ధన్మాసి రాగం 
ఆదితాళం 

1. జ్ఞానముచే అజ్ఞానము పోవును కర్మలచే నశియించదురా । 
జ్ఞానస్వరూపము నెబుగక తర్కములాడిన ముక్తిలభించదురా 

2.  మరపే మరపున కాశ్రయమగునే మరపున కాశ్రయ మెరుకగురా । 
ఎరుకలోన మరపుండదు కానీ ఎరుకనెరుగ మరపుండదురా 

3 మరపు అనాదిగయున్నను నిజతత్వం బెరిగిన నాశంబగురా । 
ఎరుగుము చీకటి అనాదియైనను వెలుగుచేత నాశంబగురా 


4. రవిచే కల్గిన ఆ మేఘము లా రవిని యావరించును గనరా । 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





1హా॥ 


॥హ 


1హా॥ 


॥హ॥ 


॥హ 


॥హ 


॥హ॥ 


జ్ఞా! 


జ్ఞా! 


జ్ఞా! 


40 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


10. 


11. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 


రవినే మూయుచు రవిచే వెల్లును రవిచే నాశంబొందునురా 
స్వానుభూతి లేకా పరబ్రహ్మము తానన తనకగు ఫలమేమి । 

తానా శాభాగ్రమునందలి ఫలముల నీటను గన ఫలమేమి 
అద్దములో తన కగుబడు ఆ ధనరాశిని తనదన ఫలమేమి । 
బుద్ధిబలంబున శాస్త్రముజూ చుచు బ్రహ్మము తానన ఫలమేమి 
స్వానుభవంబున శుద్ధజ్ఞానము తానని ద్యృథముగ నిలవలెరా । 
తానీ దేహము నేనను భావము బొత్తిగ మానుచు నిలవలెరా 
ఎంత దృఢముగా తా నీ దేమంబనునది యున్నదొ చూడుమురా । 
అంత దృఢముగా జ్ఞానమె నేనని యుండిన నిజముక్తుండగురా 
జ్ఞానమె నేనని దృఢముగ నిలిచే వరకును మననము మానకురా। 
మానసము మననము డ్యఢమైతే నిధిధ్యాసమదినిలుచును రా । 
నిధిధ్యాసమది దృఢముగ నిల్చిన నహజసమాధియు కల్టునురా । 
అదియేనిజముగ పరమపదంబగు నాతడె జీవన్ముక్తుడురా 
బ్రహ్మముతానని వట్టిమాటలను చెప్పుకొన్న ఫలముండదురా । 
నెమ్మదిబొందుచు బోధరూపగురు మహాదేవుడై నిలవలెరా 


51 వ తత్వం 


జ్ఞా! 


జ్ఞా! 


జ్ఞా! 


జ్ఞా! 


జ్ఞా! 


జ్ఞా! 


జ్ఞా! 


జ్ఞా! 


దూరమేమిరా । ముక్తి । దూరమేమిరా । పారమార్థ జ్ఞానమందు దూరి నిల్లినట్టి 


యతికి 


సారరహిత ఘోరసం।సార విషయముల నరికి! పారరహిత పూర్ణుడైన । 


థిర గంభీర యతికి 

దేహమందు ।ఆత్మబుద్ధి। మోహమెల్ల తాను గాల్చి । సోహమర్థ 
మెరిగి శుద్ధ । బ్రహ్మరూవుడైన యతికి 
ప్రాణథింద్రియములనెల్ల । మాని ద్యశ్చమనుచు తాను 


మానసంబునందు వెలుగు జ్ఞానరూపుడైన యతికి 





For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





॥దూ॥ 


॥దూ 


॥దూ॥ 


॥దూ॥ 


41 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


4. భీతినెరుగకుండ విషయ । ప్రీతి కత్తరించి ఘోర । మ్యత్యుభీతి మరి 
అస్తి । భాతి ప్రీతి రూపయతికి 
5. సర్వవిషయములను ఎరుగ । సర్వసాక్షి యనుచు తాను । 
నిర్వికార నిర్వికల్ణ | నిర్మలాత్మరూప యతికి 
6. లోకమెల్ల తానటంచు । లోకనాధు డగుచు జాగ | 
రూకుడై వివేకియగుచు | నేకరూవుడైన యతికి 
7. చర్మదేహ భ్రాంతి వదలి । కర్మమార్లమెల్ల మీరి । 
మర్మ మెరిగి తాను నిత్య । నిర్మలాతుడైన యతికి 
8. జీవభావమెల్లవదలి ।యేవికారములును లేక । 
భావములను మీరి వెలుగు । దేవుడైన జాణ యతికి 
9. భేద భావములను మాని | సాధనలను మాని సహజ । 
బోధరూపు డగుచు నిజ స। మాధియందుండు యతికి 
10. ఖ్యాతితోడ తాను యెల్ల । జాతి తనువులందు నిండు! 
చేతనంబెతాను యనెడి । లీరి నెరిగినట్టి యతికి 
11. ఎ౨టుక మరపు నిరుగు శుద్ధ । ఎరుక రూపుడైన పరమ । 
గురుమహా దేవుడగుచు | మరయచుండు ధీర యతికి 
52 వ తత్వం 
జయ గురుదేవ |! జయ మహాదేవ । 
1. ఎన్ని జన్మముల నే జేసిన యా । పుణ్యఫలమెల్ల ఫలియించి నన్నిక | 
చిన్మయుడని బోధించుచు కృపతో । ధన్యుని జేసిన సద్దురునాధా 
2.  బ్రహ్మజ్ఞానముచచే మోక్షంబని । బ్రహ్మము కేవల అపరోక్షంబని। 


మో! 


బ్రహ్మముకావున వేద్యముకాదని । బ్రహ్మమె నేనని తెలిపిన దేవా 


౩. తత్వమసి మహావాక్కార్థంబున । ప్యీతితోడ బోధించుచు నా కా! 


మ్యత్యుభీతి నిర్మూలము జేయుచు । మృత్కుంజయునిగజేసిన దేవా 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





॥దూ॥ 


॥దూ 


॥దూ 


॥దూ 


॥దూ॥ 


॥దూ॥ 


॥దూ॥ 


॥దూ॥ 


16! 


16! 


10। 


42 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


4. తొమ్మిదిద్వారంబులు గల పురిని అ | హ మృతి వదలుచు జ్ఞానమె 


నేనని । నెమ్మదిబొందిన పరమపదంబని । బొమ్మనిజంబునుజూపినదేవా ।జ। 


5. సంచిత ప్రారబ్ఞాగామున తా |మించిన సచ్చిత్సుఖ రూపుండని। 
పంచకోశవిలక్షణ సాక్షిని వంచనసేయక జూపిన దేవా 

6. పాతకుడని నే తాపము జెందుచు । భీతిని జెందిన నాకీ వరత | త్వా 
రము దెలుపుచు నీ పాపిని పర । మాత్మగ జేసిన సద్దురు నాధా 

7. భానుని సోముని వెలిగించిన యా । జ్ఞానమె పరిపూర్ణ బ్రహ్మంబని । 
జ్ఞానస్వరూపము బోధించుచు నీ । బినుని గాచిన గురు మహా దేవ 

53 వ తత్వం 
కామాజ్‌ రాగం 


ఆదితాళం 


10। 


10। 


10! 


1. _ ఎరుకేగదా । ఉన్న । దెరుకేగదా । ఎరుగుచు సర్వము తన్నెరుగుచు నున్న 1ఎరు! 


2. జాగరమున విషయములను థఖింద్రియ | యోగముచే విశ్వుడై ఎరుగుచున్న 


3. కలలో మనసనుకర్ణము చేతనే । కలను వెల్లించుచు తైజసు డనబడు 


1దెరుకే। 


1దెరుకే। 


4. వరసుప్తిని సుఖమును యజ్ఞానము । నెరుగుచు ప్రాజ్ఞుడై మాయా వృత్తితో 


5. ఎరుక మరపులను ఎరిగెడు ఎరుకై । తుర్యమునందున సాక్షిగ చున్నది 


6. ఏమియు లేదని లేదనుటను మాని | భూమానంద స్వరూపుడగు చున్న 


7 ఎరుకే శ్రీ గురు మహాదేవుడై | స్థిరముగ నిర్మల సుఖముగ నున్నది 
54 వ తత్వం 
1. ఎవ్వనిచే జగమిది నిర్మాణంబాయెనొ అతడే పరబ్రహ్మ । 
ఎవ్వని యందిది యుండుచు లీనంబొందునొ అతడే పరబ్రహ్మ 


2. సృష్టికి పూర్వము నందొకడే యుండెను సద్రూపుండై బ్రహ్మ । 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





(ఎరుకే! 
1ఎరుకే! 
1దెరుకే। 


1ఎరుకే! 


Io! 


43 


వే॥బ్ర॥శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


ఈక్షించుచు తనకన్యము లేరని బహురూపుండాయెను బ్రహ్మ 

3౩. పంచభూత ప్రపంచ రూపమే తానాయెను ఆ పరబ్రహ్మ । 
ఎంచిచూడ నీ సర్వ ద్యశ్శంబున కధిష్టానము పరబ్రహ్మ 

4. అజ హరిరుద్ర సదాశివ రూపము లెల్లను ధరియించెను బ్రహ్మ | 
నిజముగ కనుబడు ఈ జగమున కాధారంబే ఆ పరబ్రహ్మ 

5 సురుడాయెను తా నసురుండాయెను నరుడాయెను పామరుడాయె । 
మరచును తను దా నానాయోనుల తిరుగుచు బహు రూపుండాయె 

6. ఎటులీ మనసిది చెడకనె, కలలో రూపాంతరమును తాజెందు । 
అటులా బ్రహ్మము యే హానియు లేకనె జగదాకారముజెందు 

7. బ్రహ్మమె తన మాయాశక్తి వుపాధిని సర్వేశ్వరు డనబడును । 

ొ అవిద్య్చోపాధి వశంబున తానే జీవుండనబడును 

8. వేదము దేహము దేవాలయమను జీవుడు దేవుండను కనరా । 
బోధరూపుడై దేహమునందుండెడు చేతనమే దేవుడురా 

9. జీవుడు పుణ్యవశంబున గురువును జేరుచు తత్వము గనవలెరా । 
జీవుడు తన నిజతత్వం బెరిగిన తానె గురు మహాదేవుడురా 

55 వ తత్వం 

1: ఆనందము । నహ । జానందము ॥ 
నానాత్వమును తా మానుచు నిల్స్లిన 

2 హితమగు విషయము తనకు లభించిన । హితమగు చుండగ ఆ సుఖ 
మది విషయానంద 

౩. నిద్రయందు సర్వము లీనంబై । నిద్రలోనగల ఆ మది బ్రహ్మ 

4. మును పనుభవమున పొందిన సుఖమది | మనసుకువచ్చాన ఆసుఖ 
మది వాస । నానంద। 


5. తనలో సుఖదుఃఖములను జెందక । మనసున తోచెడు ఆ సుఖ 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





lo! 


Io! 


Io! 


lo! 


Io! 


Io! 


lo! 


Io! 


1ఆ। 


1ఆ। 


$i 


44 


వే॥బ్ర॥శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


మది ము! ఖ్యానంద । 
6. భోగపు బుద్ధిని వదలుచు నిజ వై । రాగ్యముచే తనకగు సుఖ 
మదియే ।1నిజానంద। 
7. అన్నిటి కంటెను ఆత్మయే సుఖమని | చిన్మయుడై నిల్వ, ఆ సుఖ 
మది ఆ । త్మానంద 
8. బాహ్యాభ్యంతరముల మరచుచు పర । బ్రహ్మమె తానై నిల్లిన 
అద్ద్వై తానంద। 
9. తత్వమసి మహావాక్యము నందలి । తత్వము విని కల్గిన సుఖ 
మది వి। ద్యానంద । 
10. పరమ భక్తితో గురుమహాదేవుని ।; చరణము లందైక్యము 
నొందిన నహ । జానంద 
56 వ తత్వం 
ఏమి సుఖం । బిది । ఏమి నుఖం। ఓ మనసా ఈ మనుజ శరీరం ।బే। 
1. చీము రక్తము మాంస మమేధ్యము మూత్రభాడ మిదియనికనరా 
వ్యామోహముచే సతియని సుతుడని నమ్ముచు నరకము 
జెందకురా 
2. మనుజుండు సురాపానము జేసిన తన బుద్ధియు చెడుచుండునురా । 
వనితయను సురావాసన మనసుకు తగిలినచాలును మతిచెడురా 
3.  రావణుండు తన వంశముతోడ నశించెను సీతను మోహించి 
దేవేంద్రుడు సహస్రాక్షుండాయెను తాను అహల్యను మోహించి 
4. తను విది స్థిరమా ధనమిది సుఖమా । వనిత సుఖంబిది నిజసుఖమా 
తనయులు సుఖమా ధ్యానము నుఖమా మేడలు సుఖమా 
సొమ్ములు సుఖమా 


ర్‌, జననము కష్టం బాల్యము కష్టం యౌవన మోహంబతి కష్టం | 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





45 


వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


తను వార్థక్యము జెందిన కష్టం కాలుని భయమో అతి కష్టం 16! 
6. తనయులు మూఢులు ఐతే దుఃఖం సతి జారిణి ఐతే పెనుదుఃఖం | ధన 

మది వచ్చిన చాలని దుఃఖం ధనమది దొంగిలి పోయిన దుఃఖం 16! 
7. చోరభయం దారిడ్రభయం శత్యవుల భయం జీరోగభయం । దార 

సుతాదుల గతియేమోయని అనవరతముభయం మరణభయం 1వ 
8. ఇటీ జీవితమిది బహు సుఖమని కాలము వ్యర్థము పుచ్చకురా । 

ఎట్టు ముక్తినే పొందగలను యని ఇంకైనను చింతించుమురా 1ఏ। 
9.  వైరాగ్యంబును దయ పాలించుము యని పరమాత్ముని వేడుమురా । 

థిరుడగుచచు శ్రీ గురు మహాదేవుని కింకరుడై నిజమెరుగుమురా 1వ! 

57 వ తత్వం 

1. మనసును జూడగ బహుచిత్రము అది కనబడకనె మాయంబగురా । 

మనసే బుద్ధియు మనసే చిత్తము మనసే అహమని ఎరుగుమురా ॥మ॥ 
2. సంకల్ణ వికల్చంబుల జేయుచు ఇది మనన నబడుచుండునురా । 

సంకల్పంబున నిశ్చయించి ఇది బుద్ది యనంబడు నెరుగుమురా ॥మ॥ 
3. చిత్త మనంబడు ధారణచేయుచు అభిమానించుచు అహమగురా । 

తత్వము నెరిగిన మనస వ్యక్తము పూసర వెల్లిని బోలునురా ॥మ॥ 
4. ఉన్నది యదియని చూచెదమంటె లేకనెపోవుచు నుండునురా! 

తిన్నగ లేదని చెప్పిన వెంబడె ఇదిగో నేనను చుండునురా ॥మ॥ 
ర్‌ భిన్నముగా బహునామ రూపముల బొందుచు నది ద్యశ్యంబగురా । 

భిన్నము నాకబియవ అభిన్నమైనీలో లయమగు చుండునురా ॥మ॥ 
6. మనసిది జడమన చేతనమై తోచును చేతనమన జడమగురా । 

మనసు జడంబగు నాత్మద్యష్టిచే విషయమెరిగి చేతనమగురా ॥మ॥ 
| జడమగు మనసిది ఎరుగుటెట్టయని నీవిక సంశయ మొందకురా । 


పొడగ నయస్కాంతము జెందిన సూదిని పొందిన నూదిచలించునురా ॥మ॥ 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





వే॥ బ్ర శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


10. 


11. 


12. 


13. 


అన్యానన్యేతరమై సదసద్విలక్షణంబై యున్నదిరా | 

ఎన్నివిధంబులజూ-చిన అది మిథ్యాభూతంబై యున్నదిరా ॥మ॥ 

కామము సంసారము సర్వంబును ఈమనసుననే యుండునురా । 

ఈమనసుండక యేమియునుండదు జగమెల్లను ఈ మనసగురా ॥మ॥ 

మనసిది శుద్ధాశుద్ధంబనుచును రండు విధములై యుండునురా । 

మనసిది కామముచేత అశుద్ధము కామరహితమైు శుద్ధమురా ॥మ॥ 

మనసు, మాయ, ఆవరణ, విక్షేపము, ప్రక్యతి, అజ్ఞానంబననొకటే, 

మనసు, జీవుడా నూక్షశరీరము, లింగ ధరీరంబన నొకటే ॥మ॥ 

జీవునికిం గల బంధమోక్షముల కీ మనసే కారణమగురా । 

వేవిధ విషయాసక్తియె బంధము నిర్విషయంబే మోక్షమురా ॥మ॥ 

మనసులయించిన జగములయించును, జగములయించిన నిజమదిరా । 

చిన్మయ శ్రీ గురుమహాదేవుని కృపచే నీవీ నిజమెరుగుమురా ॥మ॥ 
58 వ తత్వం 

ఈశ్వరుడే ఈ జగమును స్యష్టించెను యనుచును నీ వెరుగుమురా ॥ 

ఈశ్వరుడే జగమును స్యష్టించిన జగమిది మిధ్యాభూతమురా ఈ 

బ్రహ్మము తన చిచ్చక్తియె ప్రకృతియనంబడు ప్రకృతియె జగ 

మాయె । బ్రహ్మమె మాయోపాధిచేత ఈశ్వరుడై తానీ జగ మాయె t= 

లోకమునందున ఏకార్యమునకు మూడు కారణములుండునురా ॥ 

లోకేశ్వరుడీ స్యష్టికి పూర్వము నొకడే తానైయుండెనురా TE 

కుండకు కుమ్మరి నిమిత్తకారణ, ముపాదాన మా మన్నగురా । 

దండచక్రములు కుమ్మరికా సహకారి కారణంబని కనరా B=] 

లోకేశ్వరుడీ స్యష్టికి తాను నిమిత్త కారణంబగు గనరా । 

లోకేశుని తన మాయాశక్తి వుపాదానంబని ఎరుగుమురా "ss 


శక్తుని శక్తియు శకుని కంటెను భిన్నము కాదని యెబుగుమురా 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





47 


వే॥బ్ర॥శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


శక్తియు కార్యంబై వ్యక్తంబై తుదకాశక్తుని జేరునురా । 

7. కావున పరమేశ్వరుడే ఈ జగదాకారంబున వెల్లునురా । 
దేవుడు కావున సృష్టి కభిన్న నిమిత్తో పాదానంబగురా 

8. నీ కలలో నీ వేదియు లేకనె జగదాకారము బొందెదవు । 
లోకేశ్వరుడీ జగమాయెను యన ఏలా సంశయ మొందెదవు 

9. అంతా బ్రహ్మమయం బనుచును యావేదంబు లుద్దో, షంచునురా । 
సంతసమొందుచు సంశయమొందక తత్వార్థంబిదియని కనరా 

10. నామరూపముల నగుబడు ఈ జగమిది మిధ్యాభూతంబగురా । 
నామరూపముల కధిష్టాననుగు నా చేతనమే సత్యమురా 

11. చేత మనునది ఒక్కటెకానీ రెండెందైనను కలదేరా । 
చేతన మెందైనను భిన్నంబై రెండగునే యోచించుమురా 

12. జీవుడు వేరే దేవుడు వేరను సంశయమును తెగనరకుమురా । 
దేవుడు వేఅని యెంచినవాడిక తప్పక నరకము జెందునురా 

13. బహుశ్రుతులెల్లను బ్రహ్మంబొక్కటె సత్యంబని బోధించునురా! 

బ్రహ్మమె జీవుడు వాడెగురు మహాదేవు డనుచు నీ వెరుగు మురా 


59వ తత్వం 


అవామీ 
“ 


“బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి” యని బోధించును యా వేదంబు ॥ 
బ్రహ్మము నెరిగిన వానికి తప్పక కొనముట్టును ఈ జన్మంబు 

2. బ్రహ్మము ప్రత్యక్షము గాదుర పరబ్రహ్మము అపరోక్షంబగురా । 
బ్రహ్మము అపరోక్షంబన స్వానుభవంబున తానననొకటేరా 

౩. ఇంద్రియములకెది గోచరమగునో అది ప్రత్యక్షంబనబడురా । 
ఇంద్రియములకు నగోచరమై అది ఎందోవున్న పరోక్షమురా 

4. ప్రత్యక్ష పరోక్షముల విలక్షణమైనది అపరోక్షంబగురా । 


సత్యము అనుభవ మపరోక్షంబన సాక్షాత్కారము నొకటేరా 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





"ఈ 


I" 


I" 


"oe 


"$e 


I" 


I" 


"$e 


ign 


ign 


ign 


ign 


48 


వే॥బ్ర।శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


5. ఇది కాదిది కాదనుచును దృశ్యము వదలిన తానే మిగులునురా। 
వదలగ నన్నిటి మిగిలిన దదియే తానిదియే అపరోక్షమురా 
6. శోధించిన తను తా నెప్పుడు నుండుచు సద్రూపుండగు చుండు । 
బోధరూపుడై వెలుగుచు వెలిగించుచు తా నిజసుఖ రూపుండు 
7. సత్తు చిత్తు ఆనందరూపమే బ్రహ్మంబను యా వేదంబు । 
నిత్యుడు పూర్ణుడు గురుమహాదేవుడు తానే ఇది నిజతత్వంబు 
60 వ తత్వం 


1. నేను నేనన తగునా | మలకాయమును నీవు । నేను నేనన తగునా ॥ 


ign 


ign 


ign 


జ్ఞాన స్వరూపుడై, సర్వము నెరుగుచు । ప్రాణము పోయిన పీనుగ ఇది టీని 


2 నే నెవ్వడని చూడుమా, తనువును వదలుచు । నీ నిజమును కను 


॥నే॥ 


గొనుమా । నేనెవ్వడని చూడ, కానరాదేమియు, జ్ఞానరూపుండగు సాక్షియు నీవై 


3. పురుషుడు నేననుచుండు । జాగరమందు । తరుణియు నేననుచుండు । 


మటచి నిద్రించిన పురుషుడు తరుణియు నెబుగరేమియు వా, రెటుక 


రూపుండై 
4. దేవా! రక్షించుమనెదవు । అంతేకాని । దేవుని నిజము నెటుగవు । 
దేవుని నిజమెబుగను నీవు గురుమహా । దేవుని జేరుము నరుడు 
కాదనుము 
61 వ తత్వం 
మంగళంజయ, జయమంగళం । శుభ | మంగళం శ్రీ గురుదేవునకు 
1: నేనీ దేహముకాదు దేహవిలక్షణ । జ్ఞానస్వరూపుడె నేననుచు । మాని 
న దేహాభిమానము నెల్లను । నేనే శివుండని జూపిన గురునకు 


2  ప్రాణములైదును పది ఇంద్రియములును । నే నెరుగుదు, నవి నన్నె 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 








॥నే॥ 


॥నే॥ 


॥నే॥ 


॥Iమఘం॥ 


॥మఘం॥ 


49 


వే॥బ్ర।శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచిత తత్వాలు 


రుగ వనుచు । మానస థీ వృత్తులను జూచుసాక్షియే | నేనని మర్మము 

జూపిన గురునకు ॥మం॥ 
3. విశ్వ, తైజన ప్రాజ్ఞ నామరూపుండె ఈ । ద్యశ్యవిలక్షణ సాక్షి 

నేననుచు । పాశములెల్లను ద్రుంచి నేనీ పంచ । కోశాతీతుండని 

జూపిన గురునకు. ॥మం॥ 
4. జగమందు నేనని జగమిదినాయందు । తగనుండునని మర్మమును 

జూపుచు । జగమిది నాయందు లేదని జూపించి | జగదాధారుని 

జూపి బ్రోచిన గురునకు ॥మం॥ 
5. ఎన్ని విధంబుల నెన్ని జన్మంబుల । నెన్ని తపంబుల నాచరించితివో 


అన్ని ఫలించెను గురుమహాదేవుడై । నన్ను బోధించిన శ్రీ సటద్దురునకు ॥మం॥ 


శ్లో; మంగళం దేశికేంద్రాయ । నిర్గుణాయ మహాత్మనే 


మంగళం దేవ దేవాయ | మహాదేవాయ మంగళం ॥ 


రుం తత్షత్‌ 
ఇతి శ్రీ మదఖండ సచ్చిదానంద నిత్య నిర్మల నిరాకార నిరామయ నిర్గుణ 


ఆ ఆర్యా 
పరబ్రహ్మ 


స్వరూపుండగు 
శ్రీమన్మహాదేవ సద్దురున్వామి కృపాకటాక్ష వీక్షణములచే 
వే॥బ్ర।శ్రీ వేదాంత సుబ్బయ్యశాస్తి విరచితనిజానుభవ ప్రకాశ 
శ్రీ గురుదేవానంద పద్ధతి 


ఆని 


సంపూర్ణం. 





Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 50 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 





